కశ్యప ముని ప్రణీత || 


పశ్య రు జాతకము 


(కూర ద్వాదశ భావ ఫల నిర్ణయ గ్రంథము) 


డా, ముదుండి విశ్వనాథరాజు 


శ్రీ కశ్యప ముని ప్రణీత 


కశ్యప జాతకము 


(ప్రామాణిక ద్వాదశ భావఫల నిర్ణయగ్రంథము ) 


వ్యాఖ్యానము 


జ్యోతిష విశారద, వాస్తు సమ్రాట్‌ 
డా. ఎం.విశ్వనాథ రాజు 
భాషాప్రవీణ 
ఎం.ఏ. (తెలుగు,హింది, సంస్కృతం, జ్యోతిషం (గోల్డ్‌మెడలిస్ట్‌ ) 


బ్రకశకులు 


బి 
శ్రీ సాయి వాస్తు పజ్లాకేష్ట్‌ 
జ్రాదరాబాదు - ఖ్‌ 
ఫోన్‌ : 9440945403, O40-24017595 


Sri Kasyapamuni Praneeta 

Kasyapa jatakam 

Translated by Dr. M. Viswanatha Raju 
Sri Sai Vastu Publications 


First Edition - 1000 copies 
May :2016 
Price : 80/- 


Books available at 
Dr. M. V. Raju 
H.No. 6-3-120/6, N.PA. Colony 
Near Mahesh Vidya Bhavan School 
Sivarampally, Hyderabad - 500052 


Ph : 9440945403, 040-24017595 


ఈ (గ్రంథ ముద్రణలో సహకరించిన ప్రియమిత్రులు 
శ్రీ పి. గోపాలరాజు, శ్రీ ఏ. సత్యనారాయణరాజులకు 
కృతజ్ఞతాపూర్వకాభినందనలు - దా. ఎం. వి. రాజు 


D.T. P: Sri Vagdevi Grafics.Hyderabad, Ph No : 9490025 154 


All Visalandra Bookshops Ph : 0866 - 2430302 

All Branches of Nava chetana Publishing House 

ph: 040 - 24602946 

Sri Gopal Publications, Hyderabad - 027.Ph : 24658101 
Telugu Book House, Hyd - 27, Ph No: 9247446497 
Gandhi Book House, Hyderabad, Ph : 9490004261 


ముందుమాట 


నారద విరచితమైన నారదసంహితలో పద్దెనిమిది మంది జ్యోతిషశాస్త్ర ప్రవర్త 
కులను గూర్చి తెలిపెను. వారిలో కశ్యపముని ప్రస్తావన కనపడును. 
బ్రహ్మా సూర్యో వళిష్టో౭_ త్రిర్మను: పౌలస్యరోమశౌ 
మరీచిరజ్లిరా వ్యాసో నారద: శౌనకో భృగు: 
చ్యవనో యవనో గర్గ: కశ్యపశ్చ పరాశర: 
అష్టాదశైతే గమ్బీరా: జ్యోతి:శాస్త్ర ప్రవర్తకా: 


నారద సంహిత. 

ఈ కశ్యప జాతక [గ్రంథము కశ్యపమహాముని ప్రణీతముగా భావించవలెను. 
కశ్యపగోత్ర వాసులైన అనేకమంది మహర్షులు వివిధ కాలములలోనున్నట్లుగా 
పురాణాదులననుసరించి తెలియచున్నది. వీరందరు వివిధ కశ్యప నామముతో ప్రసిద్ధి 
పొందిన వ్యక్తులు ఇదే సూత్రము మిగిలిన బుషులకు కూడ వర్తించును. 

హరివంశ పురాణము ననుసరించి మూల బుషులు ఏడుగురు బ్రహ్మపుత్రులు 
మహర్షులుగా భావింపబడిరి. 

మరీచి రత్రిర్భగవానజ్లిరా: పులహ: క్రతు: 
పులస్యశ్చ వశిష్టశ్చ సపెతే బ్రహ్మణ: సుతః 
హరివంశ పురాణము 

వీరు ప్రథమ బుషులు వీరికి అనేక తరములలో అనేక బుషుల జన్మమైనది. 
మరీచిమహర్చికి ఐదవ తరము వానిగా కశ్యపుని ప్రస్తావన కనబడును. కశ్యపుడు 
దక్షుని పదమూడుమంది పుత్రికలను వివాహమాడెను. వారివలన అనేక జాతులు 
త్పన్నమనవి. దక్షుని పుత్రికల పేర్లు 1.అతిది 2.దితి 8.దను 4. కాల 5. అరిష్ట 6. 
దనాయు7.ఖశ 8.సురభి 9.వినత 10.తామ 11.ముని 12. కోధవశ 18. కద్రువ. 

కశ్యప ప్రజాపతి నామము అరిష్టనేమి. ఇతడు కశ్యపుని పుత్రుడగుట వలన 
కశ్యప కాశ్యప నామములతో ప్రసిద్ధుడయ్యెను. ఇతని నివాసము మేరుపర్వతము. 
ఇది హిమాలయ పర్వతములలో కాళ్ళీరమునుండి మధ్య ఏషియా వరకు వ్యాపించి 
యున్నది. పురాణానుసారము సముద్రములోనున్న మేరువును బయటకు తీయుట 
వలన మేరుపర్వతము కశ్యపమేరువైనది. అదే పదము క్రమముగా పరివర్తనపొంది 
“కాశ్మీర ” మైనది. 

కశ్యపబ్రహ్మ అశ్వినీకుమారులకు ఆయుర్వేదము,అంగిరసులకు ధర్మశాస్త్రము, 
బృహస్పతికి వ్యాకరణము, భరతమునికి నాట్యశ(స్త్రము నేర్పెను. ఇతడు 
జ్యోతిషశాస్తమును కూడ నేర్చుకొనెను. కశ్యప ప్రజాపతికి కద్రువకు జన్మించిన 
పుత్రులు కాద్రవేయులు ప్రస్తుతము ఇరాన్‌ ఇరాక్‌ మధ్య ప్రదేశములోనున్న కుర్చులు 


వీరే. వీరేకాక నాగాలాండ్‌లోనున్న నాగులు పోలెండులోనున్న సర్భ్చులు (సార్వ్యదేశము) 
కద్రువ కశ్యపుల సంతానముగా భావించబడుతున్నారు. ఈ విధముగా కశ్యప 
నామముతో అనేకమంది బుషులు పురాణ ప్రసిద్దులైరి. 

ప్రస్తుత గంథ ప్రణీతయైన కశ్యపుడు పరమేష్టి కశ్యపుని వంశములో 
జన్మించిన వాడు. ఇతడనేక గ్రంథములను రచించెను. కశ్వప సంహితను రచించెను. 
కుమార తంత్రము (బాలరోగ చికిత్స) అగద తంత్రము, విష విజ్ఞానములలో 
పారంగతుడు. భారతములో పరీక్షితుని చరిత్రలో విష వైద్యునిగా కశ్యపు ప్రస్తావన 
కనపడును. 

కశ్యపజాతకము జ్యోతిషశాస్త్ర గ్రంథములలో ప్రముఖ స్థానమును పొందినది. 
ఇతని రచనలలోని శ్లోకములు హోరారత్నము బృహద్దెవజ్ఞ రంజనాది గ్రంథములలో 
కనపడును. కశ్యప జాతకములో పద్నలుగు అధ్యాయములున్నవి. మొదటి రెండు 
అధ్యాయములులో నక్షత్ర గ్రహయోగము ఆయువుల గురించి ప్రస్తావన కలదు. 
మూడవ అధ్యాయము నుండి పద్నాలుగవ అధ్యాయము వరకు గ్రహములు లగ్నాది 
భావములలో నున్నప్పుడు ద్వాదశ స్థితులలో వాటి ఫలములను గూర్చి ప్రసావించ 
బడినది. ఈ విధమైన జ్యోతిష విశ్లేషణ ఇతర గ్రంథములలో లభించదు. ఇది ఈ 
గ్రంథ విశిష్టతగా భావించవచ్చును. విందువులో సింధువునమర్చి నట్లుగా 260 
శ్లోకములలో గ్రహ ద్వాదశభావ స్థితిని అతివిపులముగా వివరించెను. దీనివలన 
జాతకమును వ్రాయు దైవజ్ఞాలకు ఫలాదేశ విషయములో అధిక ప్రయోజనము 
కలుగును. చ్యవన మహర్షి వచనానుసారము ఫలితములను తెలియ జేయుచున్నానని 
చ్యవనబుషిపై తనకున్న భక్తిభావమును ప్రకటించెను. 

ఈ (గ్రంథమును పఠించుట వలన సహృదయులైన పాఠకులకు గ్రహములు 
వివిధ స్థితులలోనున్నపుడు కలుగు ఫలితములు తేలికగా అర్థమగును. ఈ [గ్రంథాను 
వాదము మహర్షి అభయకాత్యాయన వ్యాఖ్యానానుసారము చేయబడినది. 

ఈ [గ్రంథము వలన జ్యోతిష విద్యార్థులకు జ్యోతిషశాస్రాభిలాషులకు ఏకొంత 
ప్రయోజనము కలిగినను నేను చేసిన కృషి సఫలమైనదని భావింతును. 

(గ్రంథ రచనలో, ముద్రణలో నున్న లోపములను సహృదయులైన పండితులు 
తెలియజేసిన మలిముద్రణలో సరిజేయగలవాడనని సవినయముగా విన్నవించు 
చున్నాను. 


భవదీయుడు 
ఎం.విశ్వనాథ రాజు 


కశ్యప జాతకము _______ాాాాల్‌ 


విషయము పేజీ నెం. 
1. ప్రథమాధ్యాయము 9 
మంగళాచరణము 
జాతకశాస్త్ర విషయము 
నక్షత్రఫలము 
హోరా ద్రేక్మాణ కథనము 
అభుక్తమూల కథనము 
జన్మనక్షతఫల విచారము 
నక్షత్రపాద ఫలము 
వర్షఅయన మాస బుతువుల సంధి కాలఫలము 
(గహణములో జన్మించిన ఫలము 
తిధిగండాంత కథనము 
క్రూరగహయుక్త జన్మ నక్షత ఫలము 
జన్మ సమయములో కులాకుల గుణఫలము 
2. ద్వితీయాధ్యాయము (అరిష్టాధ్యాయము) 17 
అష్టమవర్షములో మృత్యుయోగము 
అన్య విధముగా మృత్యుయోగము 
మాతాభ్రాతల అరిష్ట యోగము 
నిధనయోగములు 
సంధ్యాకాల పరిభాష 
లగ్నార్ల అరిష్ట జ్ఞానము 
దుస్థానగత పాపగ్రహ ఫలము 
శీఘ్రఅరిష్ట యోగము 
క్షీణచంద్రుని వలన అరిష్టము 
మాతా శిశు మరణ యోగము 
అన్యారిష్టయోగము 
అరిష్ట నాశక యోగము 
8. తృతీయాధ్యాయము ( లగ్నభావ ఫలాధ్యాయము) 22 
లగ్నభావములో ద్వాదశవిధ ఫలము 
భావేశుని శుభాశుభ ఫలము 
లగ్నములో సూర్యుని ద్వాదశవిధ ఫలము 
లగ్నన్థ చంద్రుని ద్వాదశ విధ ఫలము 
లగ్నస్థ కుజుని ద్వాదశవిధ ఫలము 
లగ్నస్థ బుధ ద్వాదశవిధ ఫలము 
లగ్నస్థ గురు ద్వాదశవిధ ఫలము 
లగ్నస్థ శుక్రుని ద్వాదశవిధ ఫలము 
లగ్నస్థ శని ద్వాదశవిధ ఫలము 


6 __ాాాశగ్ళగాాా.. కశ్యప జాతకము 
లగ్నస్థగ్రహ ద్వాదశవిధ ఫలప్రదర్శన చక్రము 
4. చతుర్థాధ్యాయము ( ద్వితీయభావ ఫలాధ్యాయము ) 30 
గ్రహముల ద్వాదశస్థితుల కథనము 
ద్వితీయ భావస్థిత సూర్యుని ద్వాదశవిధ ఫలము 
ద్వితీయ భావస్టీత చంద్రుని ద్వాదశవిధ ఫలము 
ద్వితీయ భావస్టీత కుజ ద్వాదశవిధ ఫలము 
ద్వితీయ భావస్టీత బుధ ద్వాదశవిధ ఫలము 
ద్వితీయ భావస్టీత గురు ద్వాదశవిధ ఫలము 
ద్వితీయ భావస్టీత శుక్ర ద్వాదశవిధ ఫలము 
ద్వితీయ భావస్టీత శని ద్వాదశవిధ ఫలము 
ద్వితీయభావస్థిత సూర్యాది గ్రహముల ఉచ్చలోనున్న ధనమునిచ్చు శక్తి 
గ్రహముల ద్వాదశవిధ ఫలప్రదర్శన చక్రము (ధనప్రాప్తి) 
ర్‌. పంచమాధ్యాయము ( తృతీయభావఫలాధ్యాయము ) 36 
(గ్రహముల ద్వాదశస్థితుల కథనము 
(గహశీల చక్రము 
తృతీయ భావగత రవి ద్వాదశవిధ ఫలము 
తృతీయ భావగత చంద్రుని ద్వాదశవిధ ఫలము 
తృతీయ భావగత కుజ ద్వాదశవిధ ఫలము 
తృతీయ భావగత బుధ ద్వాదశవిధ ఫలము 
తృతీయ భావగత గురు ద్వాదశవిధ ఫలము 
తృతీయ భావగత శుక్ర ద్వాదశవిధ ఫలము 
తృతీయ భావగత శని ద్వాదశవికు ఫలము 
తృతీయ భావగత (గహ ఫల చక్రము 
6. షష్టాధ్యాయము (చతుర్ధభావ ఫలాధ్యాయము) 483 
సుఖభావ ద్వాదశధవిధ ఫలము 
చతుర్ధ భావస్థిత రవి ద్వాదశవిధ ఫలము 
చతుర్జ్‌ భావస్టీత చంద్రుని ద్వాదశవిధ ఫలము 
చతుర్ధ భావస్ట్‌త కుజ ద్వాదశవిధ ఫలము 
చతుర్ధ భావస్ట్‌త బుధ ద్వాదశవిధ ఫలము 
చతుర్జ్‌ భావస్టీత గురు ద్వాదశవిధ ఫలము 
చతుర్జ్‌ భావస్టీత శుక్ర ద్వాదశవిధ ఫలము 
చతుర్ధ భావస్ట్‌త శని ద్వాదశవిధ ఫలము 
గ్రహములకు సుఖమునిచ్చు శక్తి 
చతుర్ధభావస్థిత గ్రహ ఫలచేక్రము 
7.స సప్తమాధ్యాయము (పంచమభావ ఫలము ) 49 
పంచమభావ ద్వాదశవిధ ఫలము 
పంచమ భావస్థిత రవి ద్వాదశవిధ ఫలము 
పంచమ భావస్థిత చంద్రుని ద్వాదశవిధ ఫలము 


Vi 


కశ్యప జాతకము 
పంచమ భావస్థిత కుజ ద్వాదశవిధ ఫలము 
పంచమ భావస్థిత బుధ ద్వాదశవిధ ఫలము 
పంచమ భావస్థిత గురు ద్వాదశవిధ ఫలము 
పంచమ భావస్థిత శుక్ర ద్వాదశవిధ ఫలము 
పంచమ భావస్టీత శని ద్వాదశవిధ ఫలము 
పంచమభావగత సీ స్త్రీ పురుషరాశి గ్రహఫలము 
పంచమ భావస్థిత గహ ఫలచక్రము (సంతానము) 

8. అష్టమాధ్యాయము (షష్టమభావ ఫలములు) 
షష్టమ భావ ద్వాదశవిధ ఫలము 

షష్టమ భావస్థిత రవి ద్వాదశవిధ ఫలము 
షష్టమ భావస్థిత చంద్రుని ద్వాదశవిధ ఫలము 
షష్టమ భావస్థిత కుజ ద్వాదశవిధ ఫలము 
షష్టమ భావస్థిత బుధ ద్వాదశవిధ ఫలము 

షషమ భావస్థిత గురు ద్వాదశవిధ ఫలము 


షష్టమ భావస్థిత శుక్ర ద్వాదశవిధ ఫలము 


షష్టమ భావస్థీత శని ద్వాదశవిధ ఫలము 
షష్టమభావస్థిత స 


షమ భావస్థిత చంద్రుని ఫలము 
మ భావస్థిత కుజ ఫలము 
మ భావస్థిత బుధ ఫలము 
మ భావస్థిత గురు ఫలము 
మ భావస్థిత శుక్ర ఫలము 
ప్రమ భావస్థిత శని ఫలము 
సప్తమ భావస్థిత గ్రహ ఫలచక్రము 
10. దశమాధ్యాయము (అష్టమభావ ఫలాధ్యాయము) 
అష్టమ భావ ద్వాదశవిధ ఫలము 
అష్టమ భావస్థిత రవి ఫలము 
అష్టమ భావస్థిత చంద్రుని ఫలము 
అష్టమ భావస్థిత కుజ ఫలము 
అష్టమ భావస్థిత బుధ ఫలము 
అష్టమ భావస్థిత గురు ఫలము 
అష్టమ భావస్థిత శుక్ర ఫలము 
అష్టమ భావస్థిత శని ఫలము 
అష్టమ భావగత గ్రహ ద్వాదశ ఫలచక్రము (మృత్యువు) 
11. ఏకాదశాధ్యాయము (నవమభావ ఫలాధ్యాయము) 


Vil 


ఉస ఉన అ ఉన అ ఈ 
bes LES LES LES ఓ 


న్స 


ర్‌ర్‌ 


61 


67 


73 


కశ్యప జాతకము 
నవమ భావ ద్వాదశవిధ ఫలము 


నవమ భావస్థిత రవి ఫలము 
నవమ భావస్థిత చంద్రుని ఫలము 
నవమ భావస్థిత కుజ ఫలము 
నవమ భావస్థిత బుధ ఫలము 
నవమ భావస్థిత గురు ఫలము 
నవమ భావస్థిత శుక్ర ఫలము 
నవమ భావస్థిత శని ఫలము 
నవమ భావస్థిత గ్రహ ఫలచక్రము 
12. ద్వాదశాధ్యాయము ( దశమభావ ఫలాధ్యాయము ) 79 
దశమ భావ ద్వాదశవిధ ఫలము 
దశమ భావస్థిత రవి ఫలము 
దశమ భావస్థిత చంద్రుని ఫలము 
దశమ భావస్థిత కుజ ఫలము 
దశమ భావస్థిత బుధ ఫలము 
దశమ భావస్థిత గురు ఫలము 
దశమ భావస్థిత శుక్ర ఫలము 
దశమ భావస్థిత శని ఫలము 
దశమ భావస్టీత గహ ఫలచక్రము 
13. త్రయోదశాధ్యాయము ( ఏకాదశాధ్యాయము ) 85 
ఏకాదశ భావ ద్వాదశవిధ ఫలము 
ఏకాదశ భావస్థిత రవి ఫలము 
ఏకాదశ భావస్థిత చంద్రుని ఫలము 
ఏకాదశ భావస్థిత కుజ ఫలము 
ఏకాదశ భావస్థిత బుధ ఫలము 
ఏకాదశ భావస్థిత గురు ఫలము 
ఏకాదశ భావస్థిత శుక్ర ఫలము 
ఏకాదశ భావస్థిత శని ఫలము 
ఏకాదశ భావస్టీత గ్రహ ఫలచక్రము (లాభము) 
14. చతుర్దశాధ్యాయము (వ్యయభావఫలాధ్యాయము ) 91 
ద్వాదశ భావ ద్వాదశవిధ ఫలము 
ద్వాదశ భావస్థిత రవి ఫలము 
ద్వాదశ భావస్థిత చంద్రుని ఫలము 
ద్వాదశ భావస్థిత కుజ ఫలము 
ద్వాదశ భావస్థిత బుధ ఫలము 
ద్వాదశ భావస్థిత గురు ఫలము 
ద్వాదశ భావస్థిత శుక్ర ఫలము 
ద్వాదశ భావస్థిత శని ఫలము 
ద్వాదశ భావస్థిత గహ ఫలచక్రము (వ్యయము) 


Vill 


కశ్యప జాతకము ___ాాాాాాాా లి 


॥ ౮ ¥ 
తశ్యప జాతకము 
ప్రథమాధ్యాయము 
మంగళాచరణము 
అథ స్వస్థాయ దేవాయ నిత్యాయ హతపాష్మనే 
త్యక్త క్రమ విభాగాయ చైతన్య జ్యోతిషే నమ: 1 
దిక్కాలాద్యనవచ్చిన్నానన్త చిన్మాత్రమూర్తయే 
స్వానుభూత్యేకమానాయ నమ: శాన్తాయ తేజసే 2 
అనన్తనామ ధ్యేయాయ సర్వాకార విధాయినే 
సమస్త మన్ర వాచ్యాయ విశ్వైకపతయే నమ: తి 
నమోవాజ్ఞనసాతీత మహిమే పరమేష్టినే 
త్రిగుణాష్టగుణానన్త గుణ నిర్గుణ మూర్తయే 4 
యథా తథాపి యః పూజ్యో యత్ర తత్రాపియో౭ _ర్లిత: 
యో౭_పివా సో౭_పివా యోం_సౌదేవస్తస్మైనమోస్తుమే ర్‌ 
స్వస్థ స్వరూపుడు, నిత్యుడు, పాపరహితుడు, క్రమ విభాగరహితమైన చైతన్య జ్యోతి 
స్వరూపుడైన పరమేశ్వరునికి నమస్కారము. దేశకాలముల కతీతుడు, అనంతుడు, 
చిన్మాత్ర స్వరూపుడు స్వయముగా ననుభవమును పొందువాడు, పరమశాంతుడు, 
తేజస్వి,అనేకనామములను ధరించినవాడు,అన్నిరూపములు కలవాడు, సమస్త మంత్రము 
లకు వాచకుడైనవాడు, విశ్వమునకు స్వామియైన పరమేశ్వరునికి నమస్మారము. 
త్రిగుణములు, అష్టమగుణములు, అనంతగుణములు కలిగినప్పటికి నిర్గుణుడు 
నిరాకారుడు, మనస్సుకు వాణికి అతీతుడైనవాడైన పరమేశ్వరునికి నమస్మారము. 
ఏవిధమైన పూజలనైన గ్రహించువాడు, ఎక్కడైనను దర్శనమొసంగువాడు, 
ఏరూపము నైన పొందువాడైన పరమేశ్వరునికి నమస్మారము. 
జాతక శాస్త్ర విషయము :- 
రాశిభేదే భేటయోనీ వియోని జన్మలక్షణమ్‌ 
నిషేకం జననం పుంసామరిష్టే భజ్గలక్షణమ్‌ 6 
ఆయుర్జాయో దశా భేదో జ్జేయా చాన్తర్దశాతథా 


10 లా ప్రథమాధ్యాయము 


అష్టవర్లె: కర్మాజీవౌ రాజయోగాశ్చ నాభసా: 7 
చాన్టయోగా ద్విగ్రహాద్యా: ప్రవ్రజ్యా యోగ సమృవా: 

రాశిశీలం దృష్టిఫలం గహాభావఫలం తత: 8 
ఆశ్రయాఖభ్యాశ్చ యే యోగా: సజ్మీర్ణ సమృవా: 

ప్రీజాతకం నష్టయోగం నిర్మాణం నష్ట జాతకమ్‌ 9 
ద్రేక్కాణాది ఫలం సర్వం హోరాస్మన్థ సమృవ: 10 


రాశిభేదములు,గ్రహయోని,మనుపే తరయోని, జన్మలక్షణము. యోగము, గర్భాధాన 
లగ్నము, జన్మలగ్నము, అరిష్టప్రద యోగము, అరిష్టభంగము, ఆయుర్జాయము, 
దశఅంతర్జశా భేదము, అష్టకవర్గు, కర్మ జీవరాజయోగము, నాభసయోగము, చంద్ర 
యోగము, ద్విగ్రహ యోగము, త్రిగహయోగము, చతుర్లహయోగము, పంచ(గహ 
యోగము, షడ్‌గ్రహ యోగము, సప్తగ్రయోగము, అష్టమ(గహయోగము, ప్రవజ్యా 
(సన్యాసవైరాగ్య యోగము) రాశిశీలము, (గహదృష్టియోగము, గ్రహరాశి భావఫలము, 
ఆశయయోగము, దుర్లభయోగము, ప్రీజాతకము, నష్టయోగము,నిర్యాణము (మృత్యు 
సమయ జ్ఞానము) నష్టజాతకము, ద్రక్మాణాది (హోర, (ద్రేక్మాణ, సప్తమాంశ,నవాంశ, 
ద్వాదశాంశ, (త్రింశాంశాదులు)ఫలము - వీటి జ్ఞానము జ్యోతిష శాస్త్రములో హోరా 
స్మంథము వలన తెలియును. 
నక్షత్రఫలము :- 
అశ్విని - భరణి - కృత్తిక - రోహిణి నక్షత ఫలము :- 
అశ్విన్యామితబుద్ధి విత్తినయ ప్రజ్ఞా యశస్వీ సుఖీ 
యామ్యర్‌క్షే వికలో౭_ న్యదారారత: క్రూర: కృతఘ్నో ధనీ 
తేజస్వీ బహులోద్భవ: ప్రభుసమోమూర్థశ్చ విద్యాధనీ 
రోహిణ్యాం పరరన్ధవిత్‌ కృశతనుర్చోధీ పరస్త్రీరత: 11 
అశ్వినీ నక్షత్రములో జన్మించిన బాలుడు బుద్ధిమంతుడు, ధనవంతుడు, వినయము 
కలవాడు, మేధావి, యశస్వి సుఖమును పొందువాడగును. భరణిలో జన్మించినవాడు 
వ్యాకులుడు, పరప్రీరతుడు, క్రూరుడు,కృతఘ్నుడు, ధనవంతు డగును.కృత్తికలో జన్మించిన 
వాడు రాజసమానుడు మూర్భుడు తేజస్వి ధని యగును. రోహిణిలో జన్మించినవాడు 
ఇతరుల తప్పులనెంచువాడు, కృశశరీరుడు బుద్ధిమంతుడు, పర స్తీగామి యగును. 
మృగశిర - ఆర్థ- పునర్వసు - పుష్యమి నక్షత్ర ఫలము :- 
చట: సౌమ్యమనో£ టన: కుటిలద్భక్‌ కామాతురో రోగవాన్‌ 
ఆర్జాయామ ధనశ్చలో౭_ ధికబల: క్షుద్రక్రియాశీలవాన్‌ 
మూఢాత్మా చ పునర్వసౌ ధనబలఖ్యాత: కవి: కాముక: 
తిష్యే విప్రసురప్రియ: సధనధీ రాజప్రియో బన్ఫుమాన్‌ 12 
మృగశిరలో జన్మించినవాడు సౌమ్యస్వభావము కలవాడు, (భమణశీలుడు, వంకర 


కశ్యప జాతకము లాలా 0 
దృష్టి కలవాడు,కామాతుడు,అనారోగ్యవంతుడగును. ఆగ్రా నక్షత్రంలో జన్మించినవాడు 


ధనహీనుడు చంచలుడు శారీరిక దృష్టితో బలవంతుడైనను చెడుకర్మలు చేయువాడగును. 
పునర్వసులో జన్మించినవాడు మూఢుడు,ధనవంతుడు, బలవంతుడు, ప్రసిద్దుడు, విద్వాంసు 
డు, కాముకుడగును. పుష్యమిలో జన్మించినవాడు సాధు బ్రాహ్మణ దేవతలకు భక్తుడు, 
ధనవంతుడు, బుద్ధిమంతుడు, బంధువులు కలవాడు రాజ[పియుడగును. 
ఆశ్లేష - మఘ - పుబ్బ - ఉత్తర నక్షత్ర ఫలము :- 
సార్చేగూఢమతి: కృతఘ్నవచన: కోపీకృతాచారవాన్‌ 
గర్వీపుణ్యరత: కలత్రవశగో మానీమఘాయాం ధనీ 
ఫాల్గున్యాం చపల: కుకర్మ చరితస్తాగీ దృఢ: కాముక: 
భోగీచేత్‌ తరఫాల్లునీభే జనితో మానీ కృతజ్ఞ: సుధీ: 18 
ఆశ్లేషా జాతకుడు గూఢమతి, కృతఘ్నుడు, కఠోర వచనములు పలుకువాడు, 
(కోధ స్వభావము గలవాడగును. మఘలో పుట్టినవాడు గర్వము కలవాడు, 
పుణ్యశీలుడు. పత్తికి వశమైన వాడు, అభిమానవంతుడు, ధనవంతుడగును. పుబ్బలో 
పుట్టినవాడు చపలుడు, చెడుకర్మలు చేయువాడు,చరిత్రహీనుడు, ధృఢమైనవాడు, కాముకు 
డగును. ఉత్తరలో జన్మించినవాడు స్వాభిమాని,కృతజ్ఞుడు, బుద్దిమంతుడగును. 
హస్త - చిత్త - స్వాతి - విశాఖ నక్షత్ర ఫలము :- 
హస్తర్‌క్షే యది కర్మ ధర్మనిరత: ప్రాజ్ఞోపకర్తా ధసీ: 
చిత్రాయామతి గుప్తశీలనిరతో మానీపరప్రీరత: 
స్వాత్యాం దేవ మహీసురప్రియకరో భోగీధనీ మన్దధీ: 
గర్వీదారవశోజితారి రధికో క్రోధీ విశాభోద్భవ: 14 
హస్త నక్షత్ర జాతకుడు ధర్శకర్మలందు నిరతుడు, పరోపకారి, బుద్ధిమంతుడు, 
ధనవంతుడగును. చిత్తలో జన్మించినవాడు గుప్తచరిత్ర కలవాడు, అభిమానవంతుడు, 
పరస్త్రీ రతుడగును. స్వాతిలో జన్మించినవాడు దేవబ్రాహ్మణులను పూజించువాడు, 
భోగి,ధని,మందబుద్ధివాడగును. విశాఖలో జన్మించినవాడు అహంకారి, ప్ర్రీవశుడు, 
శత్రువులపై విజయమును పొందువాడు. అధికమైన కోపము కలవాడగును. 
అనురాధ - జ్యేష్ట - మూల - పూర్వాషాఢ నక్షత్ర ఫలము :- 
మైత్రే సుప్రియవాక్‌ ధనీ సుఖరత: పూజ్యోయశస్వీ విభు: 
జ్యేష్టాయామతి కోపవాన్‌ పరవధూసకో విభుర్ధార్శిక: 
మూలర్‌క్షే పటువాగ్విధూత కుశలోధూర్త: కృతఘ్నోధనీ 
పూర్వాషాఢ భవో విచారచిత్తో మానీసుఖీ శాన్తధీ: 15 
అనురాధ జాతకుడు ప్రియభాషిధని,సుఖీ,సమ్మానితుడు, యశస్వి ప్రభావశాలి 
యగును. జ్యేష్టా నక్షత్ర జాతకుడు అతిక్రోధి, పరప్రీ రతుడు, ప్రభావశాలి, దార్మికుడగును. 
మూలలో జన్మించిన జాతకుడు పటువు,వాగ్మి కుశలుడు, ధూర్తుడు, కృతఘ్నుడు, 


12 యా  ప్రథమాధ్యాయము 
ధనవంతుడగును. పూర్వాషాఢ నక్షత్ర జాతకుడు విచారశీలుడు, స్వాఖీమాని, సుఖి, 
శాంత స్వభావుడగును. 
ఉత్తరాషాఢ - (శ్రవణ - ధనిష్ట - శతభిష నక్షత్ర ఫలము :- 
మాన్య: శాన్తగుణాసుఖీ చ ధనవాన్‌ విశ్వర్‌క్షజ: పజ్లిత: 
శోతాయాం ద్విజదేవభక్తినిరతో రాజాధనీ ధర్మవాన్‌ 
ఆశ్వాలుర్వసుమాన్‌ వసూడుజనిత: పీనోరు కణ్ఞ: సుఖీ 
కాలజ్ఞ: శతతారకోద్భవ: నరః శాన ల్ప భుక్‌ 16 
ఉత్తరాషాఢలో జన్మించిన జాతకుడు మాన్యుడు, శాంతుడు,సుఖి,ధని, పండితు 
డగును. శ్రవణంలో జన్మించిన జాతకుడు దేవబ్రాహ్మణభక్తుడు,రాజసమానుడు, ధని, 
ధార్మికుడగును. ధనిష్టలో జన్మించిన ఆశావాది, ధనవంతుడు, పుష్టశరీరుడు, పుష్ట 
జంఘములు (లావైన తొడలు) పృష్టగ్రీవములు కలవాడు సుఖీయగును. శతభిషంలో 
జన్మించినవాడు కాలమును తెలిసినవాడు, శాంతుడు, స్వల్పభోజనము చేయువాడగును. 
పూర్వాభాద్ర - ఉత్తరాభాద్ర - రేవతి నక్షత్రఫలము 
పూర్వప్రొష్టపది ప్రగల్భవచనో ధూరో భయారోమృదు: 
అహిర్చుధ్న్య జమానవో మృదుగుణస్యాగీ ధనీపణ్ణిత: 
రేవత్యా మురులాజ్బునోపగ తను: కామాతుర: సున్దరో 
మన్తీపుత్ర కలత్రమిశ్ర సహితో జాతః స్థిరః శ్రీరత: 17 
పూర్వాభాద్రలో జన్మించిన జాతకుడు ప్రగల్భములు పలుకువాడు, ధూర్తుడు, 
భయభీతుడు, మృదుస్వభావము కలవాడగును. ఉత్తరాభాద్రలో జన్మించినవాడు మృదు 
మనస్తత్వము కలవాడు, గుణవంతుడు, త్యాగి ధని,బుద్ధిమంతుడగును. రేవతిలో 
జన్మించినవాడు మోకాలి పైభాగములో లాంఛనము కలవాడు, కామాతురుడు, 
సుందరుడు, మంత్రి పుత్రుడు, భార్య మిత్రులు కలవాడు, స్థిరుడు, ధనము కలవాడగును. 
హోరా - ద్రేకాణ కథనము :- 
హోరా రవీన్స్వోరోజర్‌క్షే సమభే చన్టసూర్యయో: 
స్యుర్దే ష్మాణా లగ్న పజ్బు నవరాశీశ్వరా: 18 
హోర - రాశిలో సగము హోర యగును. విషమరాశులలో ప్రథమహోర 
(1నుండి 15 అంశల వరకు) సూర్యుని సింహరాశి, రెండవ హోర (15 నుండి 
380అంశల చంద్రుని రాశి కర్కాటక రాశియగును. సమరాశులలో ప్రథమహోర 
చంద్రరాశి కర్మాటకము ద్వితీయహోర సూర్యుని సింహరాశి యగును. 
ద్రేకాణము - రాశిని మూడు భాగములు చేసిన ద్రేకాణమగును. 
ప్రథమ ద్రేక్మాణము 10 అంశలు ప్రతిరాశిలో ప్రథమ ద్రేకాణమునకు ఆరాశిస్వామి, 
ద్వితీయ ద్రేకాణమునకు (11నుండి 20 అంశలు) దానినుండి ఐదవ రాళిస్వామి, 
తృతీయ (ద్రేక్నాణమునకు(2 1నుంది 8౦అంశలుతొమ్మిదవరాళి స్వామిఅధిపతి యగును. 


కశ్యప జాతకము తతత క్షే 
హోరా చక్రము 


_మేష వృష మిథు కర్మా సింహ! కన్య తుల వృళ్చి ధను మక కుంభ మీన 


rT 2022 


15-80 
అంశలు 


పరాశర జైమినిమతము - హోరాచక్రము 


"రాలు... కష పథ కర [ సంవ కన [ఈ వృళ్ళి[ ధన మక దంభప్‌న 


3238832229 2 


15-80 12| 2 


అంశలు 


ద్రేక్కాణ చక్రము ( వరాహమతము ) 
lowoenl 1l2|s lal 5[6 789 
20అంశల! ౯ | 6 ౪ (8 ౨ (10 32 1 
నాలాల కంల వలల 


[రాజల _ [విషష [ది కర్మా సంవ కోతుల పృథ్వి ధన మక సంభ మిన 
మావ ల ere 
ఆప కలా cat 


ద్రేక్కాణ చక్రము (బుషుల మతము ) 
రాశులు [మేష] వృష మిధ కర్మా సింహ కన్య తుల వృళ్చి ధను మక కుంభ మీన 
మాం THO Lo LT 


(20 అంశలు|2 5 8 | 11 2 (5 |8 1 2 5 8] 11 
క కలక శక కాగ్‌ 
అభుక్తమూల కథనము :- 

జ్యేష్టాన్య మూలయోరన్తరాల కాలోద్భవ: శిశు: 

అభుక్తమూలజ: సోల_థ శ్లేషాపితృభయోరపి 19 


40 లా. ప్రథమాధ్యాయము 

జ్యేష్టా నక్షత్రము చివరిలో మూలా నక్షత్ర ప్రారంభములో అదేవిధముగా ఆశ్లేష 
అంతములో మఖానక్ష్మత్ర (ప్రారంభములో జన్మించిన బాలుడు లేక బాలిక అభుక్త 
మూలములో జన్మించినట్లుగా భావించవలెను. 
విశేషము :- ఈ సమయము ఆది అంతముల నక్షత్ర సంధిలో 7 1/2 ఘడియల 
వరకుండును. అనగా జ్యేష్ట నక్షత్రము చివరిలో మూడు ముప్పావు ఘడియలు మూల 
నక్షత్ర ప్రారంభములో మూడు ముప్పావు ఘడియలలో జన్మించిన బాలుడు అభుక్త 
మూలములో జన్మించినట్లుగా భావించవలెను. ఇదే విధముగా ఆశ్లేష చివరిలో 
మూడు ముప్పావు ఘడియలు మఖ ప్రారంభములో మూడుముప్పావు ఘడియలలో 
జన్మించిన ఆసమయము అభుక్త మూలమనబడును. గండ నక్షత్రములలో రేవతి 
అశ్విని కూడ వచ్చును కాని ఇవి అధికదోషమును పొందవు. అందువలన కశ్యపుడు 
వీటిగురించి తెలియ జేయలేదు. నారదుడు రేవతి అశ్వినీ నక్షత్ర సంధికాలమును 
కూడ అభుక్త మూలము గా తెలిపెను. 

అభుక్తమూల సమయములో జన్మించిన శిశువుకు శాంతి ఒకమాసము తర్వాత 
అదే నక్షత్రములో చేయవలెను. లేనియెడల తొమ్మిది వర్షములు రాకుండ తప్పక 
శాంతి చేయవలెను. దానివలన జీవితములో ఉత్పన్నమగు అశుభ ఫలములనుండి 
జాతకునికి అతని తల్లిదండ్రులకు రక్షణకలుగును. 

అభుక్తమూల ప్రదర్శకచక్రము (కశ్యపమతానుసారము) 


అంతములో | ఆదిలో | అంతములో | ఆదిలో 

జన్మ నక్షత్ర ఫలవిచారము :- 

జన్మభే జన్మ సమయే పాపగ్రహ సమన్వితే 

గుణాశ్చ నిర్లుణా: సర్వే శుభయుక్తోల_ గుణా గుణా: 20 

జన్మ సమయములో జన్మనక్షత్రములో ఏదైనా పాగ్రహమున్న ఆనక్షత్రము వలన 

శుభ ఫలితము (శోకము 11 నుండి 18 వరకు )కలుగదు. ఆనక్షతము వలన 
కలుగు అశుభఫలితమధికమగును. కాని జన్మ నక్షత్రములో ఏదైన శుభగ్రహమున్న 
ఆనక్షత్రము వలన శుభ ఫలితమధికమగును. అశుభ నక్షత్రము వలన కలుగు చెడు 
ఫలితములు తక్కువగును. 
ఉదాహరణకు :- అశ్విని నక్షత్రములో జన్మించిన జాతకుడు అధిక బుద్ధిమంతుడు, 
ధనవంతుడు, వినయయుక్తుడు, ప్రజ్ఞావంతుడు, యశస్వి, సుఖీయగునని తెలిపెను. 
ఆ నక్షత్రములో శనియున్న పైనతెల్పిన శుభగుణములు నిష్పలమగును. జాతకుడు 


కశ్యప జాతకము 15 
బుద్ధిీహీనుడు ధనహీనుడు వినయహీనుడు దు:ఖియగును. ఒకవేళ జన్మ నక్షత్రములో 
శుభ పాప గ్రహములు రెండు ఉన్నప్పుడు ఏగ్రహ బలమధికముగా ఉన్నదో ఆగ్రహ 
ప్రభావము జాతకునిపై నుండును. ఈ విధముగా కశ్యపుడు అతిమహత్వ పూర్ణమైన 
సిద్ధాంతమును తనగ్రంథములో తెలిపెను. జన్మ సమయములో చంద్ర నక్షత్రము, 
లగ్న నక్షతముల ఫలములను చూడవలెను. రాశికన్న నక్షత ఫలితము అతి సూక్ష్మ 
మైనదిగా భావించవలెను. 
నక్షత్రపాద ఫలము :- 
మూలాద్యపాదజో హన్తి పితరం తు ద్వితీయజ: 
మాతరం స్వాం తృతీయో౭_ర్థాన్సుహృదశ్చ తురీయజ: 22 
మూల ప్రథమపాదములో జన్మించిన తండ్రికి హాని కలుగును. ద్వితీయ చరణమైన 
మాతకు, తృతీయ చరణమైన జన్మించిన వారి ధనమునకు హాని కలుగును. చతుర్ధ 
చరణమైన జన్మించిన వారికి శుభము కలుగను. 
సింహ కర్మటయోశ్చాపం కీటయోర్మీన మేషయో: 
గణ్టాన్తమన్తరాలం తన్నాడికా నిధనప్రదా 22 
కర్మాటక సింహరాశుల సంధి ఘడియలు, వృశ్చిక ధనూరాశుల సంధి ఘడియలు, 
మీన మేషరాశుల సంధి ఘడియలు జాతకునికి హానిని కలిగించును. 
వర్ష ఆయన మాస బుతువుల సంధి కాల ఫలము :- 
వత్సరాయన మాసర్హు సన్ధిర్దైన్యప్రద: శుభే 


తిథిసన్గా మనస్తాపో ధిష్ట్ర సనా మహద్భయమ్‌ 28 
యోగసన్గా భ్రమస్తీబో లగ్న సన్గౌ సుఖక్షయ: 

తిథిలగ్న భగణ్డాన్తే కార్యనాశ క్షతిర్భతి: 24 
క్రాన్తి సామ్యే మృతి: కర్తుర్వతీపాతే కులక్షయ: 

వైధృతౌ జీవహాని: స్యాత్‌ పరిధార్థం చ రోగదమ్‌ 25 


వర్పసంధి, మాససంధి, బుతుసంధులలో జన్మించిన వ్యక్తి అతిదీనుడుగా జీవించ 
వలసివచ్చును. తిథిసంధిలో జన్మించిన మనస్తాపము, నక్షత్రసంధిలో జన్మించిన భయ 
కారకము,యోగసంధిలో జన్మించిన త్రీవ్రభ్రమణము,లగ్నసంధిలో జన్మించిన సుఖ 
క్షయము కలుగును. వీటిలో కార్యహాని, మృత్యుభయము కలుగును. (క్రాంతి సామ్య 
యోగములో మృత్యుభయము వ్యతీపాతయోగములో కులహాని వైధృతియోగములో 
ప్రాణహాని, పరిఘయోగ ప్రారంభంపు సగభాగములో జన్మించిన రోగభయము 
కలుగును. 
విశేషము :- వైధృతి వ్యతీపాతయోగములలో జన్మించిన విశేషమైన హానికలుగును. 
అందువలన వీటిలో శాంతిని చేయవలెను. అమావాస్య కృష్ణ చతుర్దశులలో జన్మంచి 
నను శాంతిని తప్పక చేయవలెను. 


16 __ాలాలాాాా. ప్రథమాధ్యాయము 
(గహణములో జన్మించిన ఫలము :- 
గసోదయే పరోదోషో గ్రస్తాస్తే ర్వాక్‌ శశీనయో: 
ద్యునిశార్ధే భయం స్యాత్తు ఖబ్టే ఖణ్జ వ్యవస్థయో 26 
సూర్య చంద్ర (గహణములలో (గసోదయమైన దాని ఫలితము ఆలస్యముగా 
కలుగును. గ్రస్తాస్త గ్రహణములో జన్మించిన అశుభఫలము వెంటనే కలుగును. 
ప్రసవమునకు పూర్వమే మాతాదులకు కష్టము కలుగును. అర్ధరాత్రి లేక మధ్యాహ్న 
సమయములో గ్రహణమైన అధిక భయకారకమగును. సంపూర్ణ (గహణములో అశు 
భఫలము సంపూర్ణముగా కలుగును. ఖందడగ్రాసములో అనుపాతముననుసరించి 
అశుభ ఫలము కలుగును. (గ్రహణములో జన్మించిన శిశువుకు శాంతిని చేయవలెను.) 
తిధి గండాంత కథనము :- 
పూర్చానన్దాఖ్యయోస్తిథ్యో: సన్ధిర్నాడీ చతుష్టయమ్‌ 
ఉద్వాహ జన్మయానేషు గణ్జాన్తం నిధన ప్రదమ్‌ 27 
పంచమి షష్టి తిథుల సంధిలో నాలుగు ఘడుయలు దశమి ఏకాదశి తిథుల 
సంధిలో నాలుగు ఘడియలు, పూర్ణిమ కృష్ణపాడ్యమి తిథుల సంధిలో నాలుగు ఘడియలు, 
అమావాస్య శుక్షపాద్యమి తిథులసంధిలో నాలుగు ఘడియలలో జన్మించిన తిథి 
గండాంతమగును. ఇది మృత్యుకారకమగును. ఈ తిధి గండాంతములలో వివాహము 
యాత్రలు చేయరాదు. 
'క్రూరగ్రహయుక్త జన్మ నక్షత ఫలము :- 
క్రూరవిద్ధజ్చ యద్ధిషాం నిఖిలంనైవ పాదత: 
విద్యతే యస్య జన్మని న భవేత్‌ తస్య సౌఖ్యద: 28 
జన్మ సమయములో జన్మ నక్షత్రపు చరణము 'కూరగ్రహముతో కూడియున్న 
లేక విద్ధమైన జాతకునికి కష్టము కలుగును. 
విశేషము :- జన్మనక్షత్రము అశుభగ్రహముతో విద్ధమైన సర్వాషధములతో స్నానము, 
గురుబ్రాహ్మణ దేవార్చనము చేయవలెనని చ్యవనమహర్షి తెలిపెను. 
జన్మ సమయములో కులాకుల గుణఫలము :- 
కులయోగే ప్రసూత యే కులోతృష్టా భవన్తి తే 
అకులేనస్య భోక్తారో మధ్యమాశ్చ కుల కులే 29 
కుల నక్షత్రములలో జన్మించిన జాతకుడు తనకులములో (ప్రతాపవంతుడగును. 
కాని ఆకుల నక్షత్రములలో జన్మించినవాడు భోగములననుభవించలేడు. కులాకుల 
నక్షత్రములలో జన్మించినవాడు మధ్యమముగా సుఖభోగముల ననుభవించును. 
విశేషము :- నరపతి జయ చర్యలో కులాకుల నక్షత్రము గూర్చి తెలియజేసెను. 
శతభిషం, ఆర్ధ, అభిజిత్తు, మూల - ఈ నాలుగు కులాకుల నక్షత్రములు. భరణి, 
రోహిణి, పుష్యమి,మఘ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ట పూర్వాషాఢ, శ్రవణ, ఉత్తరాభాద్రపద 


కశ్యప జాతకము లా 17 
- ఈ 11 నక్షత్రములు కుల సంజ్ఞక నక్షత్రములు. మిగిలిన అశ్విని, కృత్తిక,మృగశిర, 
పునర్వసు, ఆశ్లేష,పుబ్బ, హస్త, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వాభాద్ర, 
రేవతి ఈ 18 నక్షత్రములు అకుల సంజ్ఞక నక్షత్రములు. నరపతి జయ చర్యలో 
తిథులు, వారములను కూడ కుల - అకుల - కులాకుల రూపములో వర్గీకరణము 


కులా కులాది సంజ్ఞా చక్రము 
Ey 


4, 8, 12, 14 1,3,5,9,11,13,15 2, 7, 10, 6 
మంగళ శుక్ర రవి సోమ గురు శని 


భ, రో, పుష్య అశ్వి,కృృమృగ,పున 


మఘ,జఉత్తర,చి, ఆశే, పుబ్బ,హస్త, స్వాతి, | అభిజిత్తు మూల 
విశా, జ్యేష్ట అను, ఉషా,ధని, పూభా 
పూషా,శవ,ఉ.భా రేవతి. 


కశ్యప జాతకములో ప్రథమాధ్యాయము సమాప్తము 
ద్వితీయాధ్యాయము 
( అరిష్టాధ్యాయము ) 
అష్టమవర్షములో మృత్యుయోగము :- 
షష్టాష్ట రిష్ఫగశ్చద్ల: 'కూరైశ్చ సహ వీక్షిత: 
జాతస్య మృత్యుద: సద్యస్వష్టవర్నె; శుభే క్రిత: 1 
జన్మ సమయములో ఆరు, ఎనిమిది, పన్నెండు భావములలో నున్న చంద్రుడు 
(గ్రహము లతో చూడబడిన శీఘ్రమృత్యుకారకమగును. కాని ఆరు ఎనిమిది పన్నెండు 
భావములలోనున్న చంద్రుడు శుభగ్రహములతో చూడబడిన ఎనిమిదవ సంవత్సరము 
లో మృత్యువు కలుగును. 
అన్య విధముగా మృత్యుయోగము :- 
శశివన్మృత్యుదా: సౌమ్యా: చేద్‌ వక్రా: క్రూరేక్షితా: 
శిశోర్దాతస్య మాసేనలగ్నే సౌమ్య వివర్ణితే 2 
ఆరు,ఎనిమిది,పన్నెండుభావములలో వక్రియైన శుభగ్రహముండి దానిపై పాప 
(గహములదృష్టి యున్న శీఘ్రమృత్యువు కలుగును. కాని ఈయోగములో లగ్నములో 
శుభగ్రహము లేకున్నపుడు యోగము కలుగును. లగ్నములో శుభగ్రహమున్న మృత్యు 
యోగము కలుగదు. 


18 __ాలాాాాాాాాా ద్వితీయాధ్యాయము 
మాతా టభ్రాతుల అరిష్టయోగము :- 
యస్య జన్మ నిధీస్థా: స్యుః సూర్యార్మీన్లు కుజాభిధా: 
యస్య జాతో జనిత్రీ చ భ్రాతా చ నిధనం లభేత్‌ 8 
పంచమభావములో సూర్య చంద్ర శని మంగళ గ్రహములున్న జాతకుని తల్లికి 
సోదరునికి మృత్యువు కలుగును. 
విశేషము :- ఈ యోగము పైగ్రహములపై శుభ(గ్రహదృష్టి లేనపుడు మాత్రమే 
జరుగును. చంద్రుడు మాత్రుకారకుడు అతుడు పాపగ్రహ పీడితుడైన మాత్రుహాని 
కారకుడగును. 
నిధనయోగము :- 
పాపేక్షిత యుతో భౌమ: లగ్నగో నశుఖేక్షిత: 
మృత్యుదస్వష్టమని్నై_పి సౌరేరార్మేణ వాపున; 4 
లగ్నములో పాపగ్రహముచే చూడబడిన లేక పాపగ్రహముతో కూడిన, కుజ 
(గహమున్న దానిపై శుభగ్రహద్శష్టి లేకున్న జాతకునికి అరిష్టము కలుగును. ఇదే 
విధముగా కుజగ్రహము అష్టమభావములోనున్న దానితోపాటు సూర్యశనులున్న 
లేక వారిదృష్టియున్న జాతకునికి అరిష్టమగును. ఇక్కడ లగ్నముపై శుభగ్రహ ప్రభావము 
లేనపుడు మాత్రమే ఈయోగము కలుగును. 
పాపాన్విత: శశీ ధర్మ ద్యూన లగ్న గతో యది 
శుభృరవీక్షిత యుతస్తదా మృత్యుప్రద:శిశో: ర్‌ 
లగ్నములో పాపగ్రహములతో పాటు చంద్రుడున్న దానిపై శుభగ్రహ దృష్టి 
లేకున్న జాతకునికి మృత్యుకారకమగును. 
సప్తమభావములో పాపగ్రహములతో చంద్రుడు కూడియున్న దానిపై శుభగ్రహ 
దృష్టి లేకున్న బాలకునికి అరిష్టప్రదమగును. 
నవమభావములో చంద్రుడు పాపగ్రములతో కూడియున్న లేక వాటి దృష్టి యున్న 
శుభగ్రహముల దృష్టి లేకున్న జాతకునుకి అరిష్టము కలుగును. 
విశేషము :- లగ్నము శరీరమగును. దాని నుండి సప్తమభావము కూడ అదేస్థితి 
కలిగి ఉండును. ఎందువలననగా సప్త్రమభావము కూడ సంపూర్ణముగా లగ్నముతో 
ప్రభావిత మగును. ఇదే విధముగా నవమభావము పూర్వజన్మకృత పుణ్యభావమగును. 
ఆభావములో పాపగ్రహముల స్థితి లేక వాటి దృష్టియున్న పూర్వజన్మకృత పుణ్యము 


క్షీణించి జాతకునికి మృత్యుకారకమగును. 
సన్ఫ్యాయాం చన్టహోరాయాం గణ్డాన్తే నిధనాయవై 
ప్రత్యేకం చన్దపాపైశ్చ కేన్ధగై: స్యాద్‌ వినాశనమ్‌ 6 


సంధ్యా సమయములో జన్మమైన దానిలో చంద్రునిహోర ఉన్ను గండాంతమైన, 
చంద్రుని నుండి నాలుగు కేంద్రములలో పాపగ్రహములున్న జాతకునికి శీఘ్రమే 


కశ్యప జాతకము -__ాాలాలాలాలాలాాాాాా కేం 
మృత్యువు కలుగును. 
విశేషము :- గండాంతము మూడు విధములుగా నుండును. 
చంద్ర నక్షత గండాంతము, లగ్న నక్షత గండాంతము, తిథి గండము. 
చంద్రనక్షత గండము : చంద్రుడు మీన,కర్మాటక,వృశ్చికరాశుల అంతిమ 
అంశములలో నున్న (30 వ అంశము) చంద్ర నక్షత్ర గండమగును. ఇదేవిధముగా 
మేష సింహ ధనూరాశులలో చంద్రుడు మొదటి అంశలోనున్న గండమగును. 
లగ్నగండము : మీన కర్కాటక వృశ్చిక లగ్నములలో 80వ అంశములో జన్మించిన 
లేక మేషసింహ ధనూలగ్నములలో (ప్రథమాంశలలో జన్మించిన లగ్న గండమగును. 
తిధథిగండము : పూర్ణ తిధిఅంతములో నంద తిథిలో ఒక్కొక్క ఘడియ అశుభమగును. 
దీనిని తిధిగండమందురు. పాడ్యమి, షష్టి, ఏకాదశులు నంద తిధులు. ఈ తిథులలో 
(ప్రథమ ఘడియలలో జన్మించిన తిథి గండమగును. ఇదేవిధముగా పంచమి, 
దశమి,పూర్ణిమ, అమావాస్య పూర్ణతిధుల అంతిమఘడియలు తిధి గండాంతములగును. 
ఈ మూడు గండములలో శిశువు జన్మించిన మరణభయము కలుగును. ఈ 
గండములలో జన్మించిన జాతకుడు జీవుతుడైన ధనవంతుడగును. 
సంధ్యాకాల పరిభాష : - 
రవేస్తుమణ్జలార్థాస్తాక్‌ సాయం సన్ఫాత్రినాదికా 
తథృవార్టోదయాత్‌ పూర్వం ప్రాత: సన్యా త్రినాడికా 7 
సూర్యోదయమునకు మూడు ఘడియల పూర్వమునుండి పూర్వ క్షితిజములో 
సూర్యుడుదయించు వరకు ప్రాత: సంధ్యయని పిలవబడును. సూర్యాస్తమయము సగమైన 
తర్వాత మూడు ఘడియల వరకున్న సమయము సాయంసంధ్యయగును. 
లగ్నార్థ అరిష్టజ్ఞానము వా 
చక్రపూర్వా పరార్థేషు క్రూర సౌమ్యేషు కీటభే 
లగ్నగే నిధనం యాతి నాత్రకార్యా విచారణా 8 
వృశ్చికలగ్నమై పూర్వార్ధములో 'కూరగ్రహము, ఉత్తరార్థములో శుభగ్రహమున్న 
జాతకునికి ధనమగును. 
లగ్నములో 30 అంశలుండును. మొదటి పదిహేను అంశలు పూర్వార్ణము, తర్వాత 
పదిహేను అంశలు ఉత్తరార్థమగును. 
ఉదాహరణకు లగ్నము వృశ్చికములో 10 అంశలందు ప్రారంభమైన వృశ్చికములో 
25 అంశముల వరకు లగ్న ప్రథమార్ధము ధనుస్సులో 10 అంశల వరకు లగ్నమునకు 
ఉత్తరార్థమగును. 
ఉదాహరణకు లగ్నము వృశ్చికములో 10 అంశలందు ప్రారంభమైన వృశ్చికములో 
25 అంశముల వరకు లగ్న ప్రథమార్ధము ధనుస్సులో 10 అంశల వరకు లగ్నమునకు 
ఉత్తరార్థమగును. 


20 ద్వితీయాధ్యాయము 
దుస్థానగత పాపగ్రహ ఫలము :- 
వ్యయశత్రుగతై: క్రూరై: మృత్యుద్రవ్యగతైరపి 
పాపమధ్య గతేలగ్నే సత్యమేవ మృతింవదేత్‌ 9 
ఆరు,పన్నెండు భావములలో మరియు రెండు,ఎనిమిది భావములలో పాప గ్రహము 
లున్నను, లగ్నమునకు పాపగ్రహములు మధ్యలోనున్న బాలకునికి నిశ్చయముగా 
బాలారిష్టము కలుగును. 
విశేషము - ఈ యోగములో రోగ (ఆరు) మృత్యు(ఎనిమిదిభావములలో పాప 
(గహములుండుటతోపాటు వాటిదృష్టికూడ లగ్నపు రెండుపార్వములలో నుండును. 
లగ్నము పాపగ్రహమధ్యమగును. 
శీఘ్ర అరిష్ట యోగము :- 
లగ్న సప్తమ గోపాపొ చన్లోం_పిక్రూర సంయుత: 
యదాత్వవీక్షితై: సౌమైై: శీఘ్రాన్ఫత్యుర్భవేత్తదా 10 
లగ్న సప్తమభావములలో పాపగ్రహములున్న చంద్రుడు కూరగ్రహములతో 
కూడియున్న లగ్న చంద్రులపై శుభగ్రహద్నష్టి లేకున్న వెంటనే మృత్యువు కలుగును. 
క్షీణ చంద్రుని వలన అరిష్టము :- 
జీర్ణ: శశినిలగ్నస్థే పాపై: కేన్హాష్ట సంస్థితై: 
యో జాతో మృత్యులాప్పోతి సోవిశత్రుర్న సంశయ: 11 
లగ్నములో క్షీణచంద్రుడున్న కేంద్ర, అష్టమ(1,4,7, 10ిభావములలో పాప గ్రహము 
లున్న మృత్యువు కలుగును. అది శత్రుగ్రహ రహితమగును,దీనిలో సందేహము లేదు. 
శీఘ్ర అరిష్టయోగము :- 
పాపయోర్మధ్యమ శ్చ: లగ్నాష్టమ సప్తగ: 
అచిరాన్మత్యు మాప్నోతి యోజాత: సశిశుస్తదా 12 
లగ్న సప్తమభావములలో చంద్రుడున్న లేక అష్టమభావములోనున్న దానికి వెనుక 
పాపగ్రహమున్న జాతకునికి వెంటనే మృత్యువు కలుగును. 
మాతా శిశుమరణ యోగము :- 
పాపద్వయ మధ్యగతే చగే లగ్నం సాశ్రితే 


సప్తాష్టమేన పాపేన మాత్రాసహమృత: శిశు: 13 
రవౌపాపాన్వితే గ్రస్తే యదాలగ్నం సమాశ్రితే 
అష్టమస్టే కుజే శస్త్రాన్ఫతి: స్యాన్మాత్రుబాలయో: 14 


లగ్నములోనున్న చంద్రుడు రెండు పాపగ్రహముల మధ్యలోనున్న దానితో పాటు 
సప్తమ అష్టమభావములలో పాపగ్రహములస్థితి ఉన్నప్పుడు మాతా శిశువు లిరువరికి 
మరణము కలుగును. 


కశ్యప జాతకము 21 
విశెషము :- లగ్నము స్వయంకారకము (పుట్టిన బాలునికి సంబంధించినది) చంద్రుడు 
మాత్రుకారకుడు అందువలన ఇద్దరిపై పాపగ్రహముల ప్రభావమున్న ఇరువురికి 
మృత్యువు కలుగును. 
అన్యారిష్ట యోగము :- 
శనైశ్చరార్మ భౌమేషు రిష్బాధర్మాష్టేషు చ 
శుభైరవీక్ష్యమాణేషు యో జాతో నిధనజ్ఞత: 15 
శని పన్నెండవభావములో, సూర్యుడు నవమభావములో, కుజుడు ఎనిమిదవ 
భావములో నుండి వాటిపై శుభ(గ్రహదృష్టి లేకున్న జాతకునికి మృత్యువు కలుగును. 
ఫలకథన విశేషము :- 
పాపేక్షిత యుతాస్తే తే యోగాశ్చోక్త ఫల ప్రదా: 
సౌమ్యేక్షిత యుతాస్తే పి సర్వథా విఫల ప్రదా: 16 
పైనతెల్పిన యోగములలో కేవలము పాపగ్రహముల యుతి, దృష్టి వలన అరిష్టము 
కలుగును.కాని వాటిపై శుభగ్రహముల దృష్టి యున్న అరిష్టభంగము కలుగును. 
అరిష్టనాశక యోగము :- 
ఏకోపి జ్ఞార్య శుక్రాణాం లగ్బాత్మేన్టగతో యది 
అరిష్టం నిఖిలం హన్తి తిమిరం భాస్మరో యథా 17 
బుధ గురు శుక్రులలో ఎవరైనను కేంద్రములోనున్న సూర్యుని ప్రకాశము వలన 
అంధకారము నష్టమగునట్లు జాతకుని బాలారిష్టము నష్టమగును. 
బలమైన గురువు వలన అరిష్టనాశము వా 
ఏక ఏవ బలీ జీవో లగ్నస్లో రిపుసబ్బయమ్‌ 
హన్తి పాపక్షయం భక్తా ప్రణామమివ శూలిన: 18 
గురుడొక్కడే బలవంతుడై లగ్నములోనున్న భగవానుడైన శివుడు ప్రణామము 
చేసిన పాపములను నశింపజేయునట్లు శత్రువులను సంహరించి పాపములను 
నశింపజేయును. 
లగ్నేశుని వలన అరిష్టభంగ యోగము :- 
శుక్లపక్షే క్షపాజన్య లగ్నే సౌమ్యనిరీక్రితే 
విపరీతం కృష్ణపక్షే తథారిష్ట వినాశన: 19 
శుక్షపక్షప్రు రాత్రిలో జన్మించినపుడు లగ్నములో శుభగ్రహ దృష్టియున్న అన్ని 
విధములైన అరిష్టములు నశించును. కృష్ణపక్షములో పగలు జన్మించిన లగ్నముపై 
పాపగ్రహదృష్టి యున్నప్పుడు కూడ అరిష్టములు తొలగును. 
ఉచ్చ(గ్రహముల వలన అరిష్ట భంగయోగములు :- 
యస్య జన్మని తుజ్జస్టా: స్వక్షేత్రస్తథా గ్రహా: 


22 తృతీయాధ్యాయము 
నిరామయం శిశుం జాతం కుర్వన్యష్టమగా యది 20 


ఉచ్చరాశిలో జాతకుని జన్మ సమయములో లేక స్వరాశిలో అష్టమభావములో 
గ్రహము లున్న జాతకుడు అరిష్టరహితుడగును. 


కశ్యప జాతకములో ద్వితీయాధ్యాయము సమాప్తము 


లగ్నభావ ఫలాధ్యాయము 


లగ్నభావములో ద్వాదశవిధ ఫలము :- 
స్వోచ్చే స్వోచ్చ నవాంశేచ శుఖే వర్షే. థ నీచగే 
నీచాంశే క్రూర షడ్వర్హైమిత్రగే సుహృదంశకే 1 
రిభేర్యశే స్వర్‌క్షేద్వాదశ ధా క్రమాత్‌ 
ఫలజ్బ తనుభావోత్థం కథ్రయే చ్యవనోదితమ్‌ 2 


లగ్నములోనున్న ఏగ్రహమైన 1.స్వోచ్చరాశి 2.స్వోచ్చనవాంశ 38. శుభవర్గము 
4. నీచ రాశిగతము 5.నీచనవాంశగతము 6. క్రూరగ్రహ షడ్వర్గము 7.మిత్రరాశిగతము 
8. మిత్ర నవాంశగతము 9. వర్గోత్తమగతము 10. శత్రురాశిగతము 11. శత్రునవాంశ 
గతము 12. స్వరాశి లేక స్వరాశి నవాంశగతమై ఫలమును చూపును. 

ఈ విషయము చ్యవన వచన బుషి వచనానుసారము తెలుపబడినది. 
విశేషము :- చ్యవన బుషి నామము జ్యోతిషశాస్తములో పద్దెనిమిది మంది 
ఆచార్యులలో తెలుపబడినది.కాని ప్రస్తుతము ఇతని గ్రంథములోని శ్లోకములు సంస్కృత 
వ్యాఖ్యానము లలో బృహద్దెవజ్ఞ రంజనాది (గ్రంథములలో లభించుచున్నవి. నారద 
సంహితలో పద్దెనిమిదిమంది జ్యోతిషశాస్త్ర ప్రవర్తకులలో చ్యవనునినామము 
ప్రస్తావించ బడినది. ఈశ్లోకములో కశ్యపబుషి లగ్నగత భావగ్రహముల ఫలిత 
కథనము చ్యవనుని వచనానుసారము తెలియ జేసెను. దీనివలన జ్యోతిషశాస్త్రములో 
చ్యవనుని ఉన్నతస్థితిని మనము (గ్రహించవచ్చును. 
గ్రహముల ఉచ్చాది స్థితుల గురించి వివరించబడుతున్నది :- 
1. స్వోచ్చగ్రహము :- సూర్యునికి మేషము, చంద్రునికి వృషభము, కుజునికి మకరము, 
బుధునికి కన్య,గురువుకి కర్నాటకము, శుక్రునికి మీనము,శనికి తుల,ఉచ్చరాశులగును. 
2. స్వోచ్చ నవాంశము :- సూర్యుడు మేష నవాంశలో, చంద్రుడు వృషభ నవాంశలో, 
కుజుడు మకర నవాంశములో,బుధుడు కన్య నవాంశములో,గురువు కర్కాటక 
నవాంశములో,శుక్రుడు మీన నవాంశములో,శని తులా నవాంశములో ఉచ్చస్థితిని 
పొందును. 


కశ్యప జాతకము ఎ 2 
తి. శుభ వర్గము :- గురు శుక్రులు శుభవర్గమగును. పూర్ణచంద్రుడు శుభయుక్తుడైన 
బుధుడు,పాపగ్రహరహితుడైన శుభసంజ్ఞకమగును. శుభగ్రహముల హోర, ద్రేక్మాణము, 
సప్తమాంశము, నవమాంశము, ద్వాదశాంశము, (తింశాంశములలో అధిక శుభ 
(గహములున్న శుభవర్షములుగా తలంచవలెను. 

4. నీచరాశి గతము :-సూర్యుడు తుల. చంద్రుడు వృశ్చికము, కుజుడు కర్నాటకము, 
బుధుడు మీనము, గురువు మకరము,శుక్రుడు కన్య, శని మేషూశులలోనున్న నీచరాశి 
గతములుగా తెలుపబడెను. 

5. నీచాంశగతము :- సూర్యుడు తులానవాంశము. చంద్రుడు వృశ్చిక నవాంశము, 
కుజుడు కర్నాటక నవాంశము, బుధుడు మీన నవాంశము, గురువు మకర నవాంశము, 
శుక్రుడు కన్య నవాంశము, శని మేష నవాంశములలోనున్న నీచరాశిగతమగును. 
6. క్రూరషద్వర్గము :- రవి కుజుడు శని ఇవి పాప(గ్రహములుగా తెలుపబడెను. 
బుధుడు పాపగ్రహములతో కూడియున్న పాపగ్రహముగా భావించబడును. బుధుడు 
నపుంసకు డగును. అందువలన తనతో కూడియున్న శుభ పాపగ్రహముల ప్రభావము 
బుధునిపై పడును. పాపగ్రహ దృష్టి కలిగిన బుధుడు పాపిగా భావించవలెను. 
క్షీణచంద్రునికూడ పాపగ్రహముగా భావించవలెను. ఏదైన పాపగ్రహము హోర 
ద్రేక్నాణము సప్తమాంశ, నవమాంశ, ద్వాదశాంశ, త్రింశాంశలలోనున్న పాపగ్రహ 
వర్గములలోనుండుట వలన పాపగ్రహ షడ్వర్గముగా భావించవలెను. 

7. మిత్రగతము :- ఏదైన గ్రహము నైసర్గికముగా తన మిత్రగ్రహరాశిలోనున్న అది 
మితరాశిగతమగును. 

8. మిత్ర నవాంశగతము :- మిత్ర గ్రహరాశి నవాంశములలో ఏదైన గ్రహమున్న 
అది మిత్రనవాంశగతమగును. 

9. వర్గోత్తమము :- దీని విచారము రాశి నవాంశలు రెండింటితో నగును. ఏదైన 
(గ్రహము ఒకే రాశి ఒకే నవాంశలోనున్న దానిని వర్గోత్తమమందురు. మేషరాశిలోనున్న 
(గ్రహమునకు మేషరాశి నవాంశయైన, వృషభములో వృషభరాశి నవాంశము, అధే 
విధముగా మిగిలిన రాశులలో గ్రహములున్న వర్గోత్తమమగును. 

ఉదాహరణకు ఏదైన గ్రహము మేషరాశిలో ౩ అంశల 5 కలలపై నున్న మేషములో 
8 అంశల 20 కలల వరకు మేషనవాంశమగుట వలన ఇది వర్గోత్తమమగును. ఇదే 
విధముగా మిగిలిన వాటిని (గ్రహించవలెను. 

10.శత్రురాశి గతము :- ఏదైన గ్రహము నైసర్గిక శత్రుగ్రహరాశిలో నున్న దానిని 
శత్రురాశిగతముగా భావించవలెను. ఉదాహరణకు రవికి శుక్ర శనులు శత్రువులు. 
అందు వలన వృషభ తుల మకర కుంభ రాశులలో సూర్యుడున్నశత్రురాశిగతమగును. 
11.శత్రు ననవాంశగతము :- శత్రురాశి నవాంశములో ఏదైన (గహమున్న అదిశత్రు 
నవాంశ గతమగును. 


తృతీయాధ్యాయము 
మ స్వక్షేత్ర గతము :- రవికి సింహరాళి,చంద్రునికి కర్మాటకము, కుజునికి మేషము 


వృశ్చికము, బుధునికి మిథునము కన్య, గురునికి మీన ధనుస్సు:,శుక్రునికి తుల 
వృషభములు, శనికి మకర కుంభములు స్వక్షేత్రములగును. అందువలన ఏదైన గ్రహము 
తన స్వక్షేత్రములోనున్న అది స్వక్షేతగతమగును. స్వక్షేత్రమువలె స్వనవాంశకూడ 
అదే ఫలితము నిచ్చును. 
భావేశుని శుభాశుభ ఫలము :- 

సఫలం విఫలం తచ్చ భావేశస్య బలాబలాత్‌ 


క్రూరేణ యుజ్యమానస్య విశేషాద్విఫలం వదేత్‌ 8 
ఏవం శుభఫలస్యోకో నిర్ణయో భావనాథత: 
అశుభస్య క్షయస్తస్మిన్‌ సబలే£_పిబలే చయ: 4 


భావేశుడు బలవంతుడైన భావఫలము సఫలమగును. భావేశుడు నిర్భలుడైన 
భావఫలము నిష్టలమగును. శుభాభావముల ఫలితము భావేశుడు బలవంతుడైన 
పెరుగును. భావేశుడు నిర్బలుడైన తగ్గును. ఈవిధముగా భావ ఫలము భావేశుడు 
బలవంతుడైన వృద్ధి పొందును. భావేశుడు బలహీనుడైన క్షీణించును. 
విశేషము :- శుభ భావేశుడు శుభుడైన అనుకూలమగును. అశుభ భావస్వామి నిర్చలుడై 
నను శుభము కలుగును. ఎందువలననగా అశుభఫలమునకు హాని, శుభ ఫలమునకు 
వృద్ధిని అందరు కోరుకుందురు. 
లగ్నములో సూర్యుని ద్వాదశవిధ ఫలము :- 
తీవ్రో దృఢజ్లో వహ్వాశీ రోగీ లావణ్య వర్ణిత: 
అన్నో దీర్జో ౨_థ జటిలో౭_ధికాజ్లో హీన కాబ్లక: ర్‌ 
దీన: స్యాన్నీతిరహిత: సూర్యే తనుగతే క్రమాత్‌ 
1. లగ్నములో సూర్యుడు తన ఉచ్చరాశి (మేషం) గతుడైన జాతకుడు తీవ్ర స్వభావము 
కలవాడగును. ప్రతికార్యమును అతివేగముగాచేయును. 
2. ఉచ్చనవాంశుడై సూర్యుడు లగ్నములోనున్న జాతకుని శరీరము దృథముగా 
నుండును. 
. లగ్న సూర్యుడు శుభగ్రహవర్గములోనున్న అధికముగా భోజనము చేయువాడగును. 
. లగ్న సూర్యుడు నీచ (తుల) రాశిగతుడైన రోగగ్రస్తుడగును. 
. లగ్నస్థ సూర్యుడు నీచ నవాంశలోనున్న రూపలావణ్య హీనుడగును. 
. లగ్నస్థసూర్యుడు పాపగ్రహ వర్షములో నున్న జాతకుడు అంధుడగును. 
. లగ్నస్థ సూర్యుడు మిత్రరాశిలోనున్న పొడవైన శరీరము కలవాడగును. 
. మిత్రనవాంశలోనున్న జటిల స్వభావము కలవాడు లేక పొడవైన జడలు 
కలవాడగును. 
9. వర్గోత్తమములోనున్న పెద్ద శరీరాంగములుండును. 


00 ఎ) రాల|యమ ౮౬ 


కశ్యప జాతకము చాలా 25 
10. శత్రురాశిలోనున్న చిన్న అంగములు కలవాడగును. 


11. రాశి నవాంశలోనున్న జాతకుడు దీనుడగును. 

12. లగ్నస్థ సూర్యుడు తనరాశిలో (సింహునున్న జాతకుడు నీతిరహితుడగును. 
ఏకార్యమును సక్రమముగా చేయడు. 

లగ్నస్థ చంద్రుని ద్వాదశ విధ ఫలము :- 


పూర్ణో మనోహర: స్వచ్చ: క్షీణో రా త్రన్థతాన్విత: 6 

తిమిరాంశో9 తి సుభగ: సుముఖో రమ్య కేశక: 

స్తూలస్యో దీరగుజ్‌నాస: శుభేష్టూ బ్జే తనుసితే 7 
థి ఖు జ య 


1. లగ్నస్థ చంద్రుడు ఉచ్చరాశిలో (వృషభము)నున్న జాతకుడు అన్ని కార్యములలో 
సఫలత్వమును పొందును. ప్రారంభించిన కార్యములను తప్పక పూర్తిచేయును. 
2. లగ్నస్థ చంద్రుడు ఉచ్చరాశిలో నవాంశలో నున్న జాతకుడు అత్యంత సుందర 
రూపము కలవాడగును. 
3. శుభగ్రహవర్గములో నున్న జాతకుడు శరీరమును వస్త్రములను శుభ్రముగా 
నుంచును.మనస్సు నిర్మలముగా నుండును. 
4. నీచరాశిలో (వృశ్చికము) నున్న జాతకుడు ఎల్లప్పుడు నీచస్థితి పొందును. 
5. నీచరాశి నీచనవాంశలో నున్న జాతకుడు రేచీకటి రోగముతో పీడితుడగును. 
6. పాపగ్రహ వర్గములోనున్న జాతకుడు మందదృష్టి (తక్కువగా కనపడుట ) 
కలవాడగును. 
7. మిత్రరాశిలో నున్న జాతకుడు అత్యంత సౌభాగ్యవంతుడగును. 
8. మిత్రరాళి నవాంశలలోనున్న జాతకుడు సుందరమైన ముఖము కలవాడగును. 
9. వర్గోత్తమములోనున్న జాతకుడు సుందరమైన కేశము కలవాడగును. 
10. శత్రురాశిలో నున్న జాతకుని ముఖము పెద్దదిగానుండును. 
11. శత్రురాశి నవాంశలో నున్న జాతకుని నాసిక (ముక్కు పొడవుగానుండును. 
12. స్వక్షేత్రములో (కర్మాటకము) నున్న జాతకుడు ఎల్లప్పుడు శుభమును కోరును, 
అశుభ కార్యములను తలంచడు. 
లగ్నస్థ కుజ ద్వాదశ విధ ఫలము :- 
రక్తనేత్రో చిపిట దృక్‌ కర్మశాక్షోల న్ధతాయుత: 
నక్తాన్థస్తిమిరారోపో క్రూరద్యక్‌ స్టూలలోచన: 8 
నేత్రరోగీ దూరదర్శీ కుదృష్టి: సవిధేక్షణ: 
జన్న్మానా౭_ దృక్‌ ఫలం భౌమే తనుభావ స్థితే క్రమాత్‌ 9 


26 


——————— తృతీయాధ్యాయము 
తనుభావములో నున్న కుజుడు ఉచ్చరాశిలో (మకరము)లో నున్న జాతకుని 
నేత్రములు రక్తవర్ణముతో నుండును. 


2; ఉచ్చనవాంశలోనున్న జాతకుడు చిపిట దృష్టి కలవాడగును. 


లు 


అ ౨౦౫ రాలా ఖు 


శుభరాశివర్గములో నున్న జాతకుని దృష్టి కఠకోరమైనదగును. అతని చూపులో 
కారిణ్యము కనపడును. 

నీచలో (కర్మాటకము)లో నున్న జాతకుడు దృష్టిీహీనుడగును. 

నీచరాశి నవాంశలో నున్న జాతకుడు రేచీకటి కలవాడగును. 
పాష(గహవర్గములోనున్న జాతకుడు మందదృష్టి కలవాడగును. 

మిత్రరాశిలో నున్న జాతకుడు క్రూరదృష్టి కలవాడగును. 

మిత్రనవాంశలో నున్న జాతకుడు పెద్ద నేత్రములు కలవాడగును. 
వర్గోత్తమములోనున్న జాతకుడు నేత్రరోగ పీడితుడగును. 


10. శత్రురాశిలోనున్న జాతకుడు దూరదృష్టి (దూరము వరకు చూచువాడు, 


దూరాలోచన చేయువాడు) కలవాడగును. 


11. శత్రు నవాంశలో నున్న జాతకుని దృష్టి కుశలముగానుండును. 
12. స్వరాశిలో (మేషము వృశ్చికము) లోనున్న జాతకుడు హ్రస్వదృష్టి కలవాడగును. 
లగ్నస్థ బుధ ద్వాదశ విధ ఫలములు :- 


అ ౨౦౫౩ రాలా జ ల ఏ0 గ 


స వక్ర నాసికాయుక్త: సులమ్మోష్టస్తు కాన్తిమాన్‌ 


దుర్గన్దస్లో దీర్హజిహ్వో దీర్హ కర్ణో సితాలక: 10 
గథభథ "భు యణ 

శుభకణ్డో౭_తి సుభగ: కరాల: చపల: తథా 

మేదో వృద్ధయతి పుష్టాజ్లో బుధేస్యాత్తనుభావగే 11 


జన్మలగ్నములో బుధుడు ఉచ్చరాశిలోనున్న నాసిక వంకరగానుందును. 
ఉచ్చరాశి నవాంశలోనున్న జాతకుని పెదవి పొడవుగానుండును. 
శుభ(గ్రహవర్గములో నున్న జాతకుని శరీరము కాంతివంతముగానుండును. 
నీచరాశిలోనున్న జాతకుడు దుర్గంధముతో కూడియుండును. 

నీచరాశి నవాంశలోనున్న జాతకుని నాలుక పొడవుగానుండును. 
పాపషడ్వర్గములో నున్న జాతకుడు చెవి పెద్దదిగానుండును. 
మిత్రనవాంశలోనున్న జాతకుని కంఠము సుందరముగా నుండును. 
మిత్రనవాంశలో నున్న జాతకుని అరచేతులు కత్తివలె దృఢముగానుండును. 
వర్గోత్తమ నవాంశములో నున్న జాతకుడు అత్యంత సౌభాగ్యవంతుడగును. 


10. శుభగ్రహరాశిలోనున్న జాతకుని దంతములు భయమును కలిగించును. 


కశ్యప జాతకము 27 
11. శత్రురాశి నవాంశములోనున్న జాతకుడు చపలచిత్తము కలవాడై లావుగా 


నుండును. 
12. స్వరాశిలో (కన్య మిథునము)నున్న జాతకుని శరీరము అధికలావుగా నుండును. 
లగ్నస్థ గురు ద్వాదశవిధ ఫలము :- 
సున్దర: సున్దరకర: సుకూర్చో రోగవర్ణిత: 
సుజ్జ; సుభూష: సద్వ[స్త: సునాభి కఠియుత సంయుత: 12 
శుభోరు: క్రోడరోగీ చ పాణ్డురోగ సమన్విత: 
సులిజ్గతాని సౌభాగ్య సంయుత: తనుగే గురౌ 18 
. లగ్నస్థ గురుడు ఉచ్చరాశిలోనున్న జాతకుడు సుందర శరీరము కలవాడగును. 
. తన ఉచ్చ నవాంశలోనున్న జాతకుడు సుందరుడగును. 
: శుభగ్రహవర్గములో నున్న జాతకుని గడ్డము సుందరముగా నుండును. 
. నీచరాశి (మకరము)లోనున్న జాతకుడు రోగరహితుడగును 
. నీచ నవాంశలోనున్న జాతకుడు విద్వాంసుడగును. 
. పాపగ్రహ వర్గములో నున్న జాతకుడు సుందరమైన భూషణములు, వస్త్రములు 
ధరించువాడగును. 
7. మిత్రరాశిలోనున్న జాతకుడు మంచి వస్త్రము ధరించువాడగును. 
8. మిత్రనవాంశలో నున్న జాతకుని నాభి సుందరముగానుండును. 
9. వర్గోత్తమ నవాంశములో నున్న జాతకుని ఛాతి శుభలక్షణములతో కూడియుండును. 
10. శత్రురాశిలోనున్న జాతకుడు హృదయ రోగము కలవాడగును. 
11.శత్రు నవాంశములోనున్న జాతకుడు పాండు రోగియగును. 
12. స్వరాశిలో (ధను మీనరాశి)నున్న జాతకుడు శుభలక్షణములు కలిగి సౌభాగ్య 
వంతుడగును. 
లగ్నస్థ శుక్ర ద్వాదశవిధ ఫలము :- 
స్వాస్య జాను: సుకరపా ద్విభక్తాజ్లోల_ ల్పకేశక: 
ఖల్వాటో బహు కేశాధ్యో రోగాధ్యో కాన్తసౌభాగ్యసంయుత: 14 
సుముఖశ్చ సురూపశ్చ కుబ్బోో_పిగన్ధవాన్‌ 
నేత్రాభరామో భృగుజే క్రమేణ తనుభావగే 15 
1. లగ్నస్థ శుక్రుడు ఉచ్చరాళి (మీనము)లోనున్న జాతకుడు ముఖము మోకాళ్ళు 
సుందరముగా నుండును. 
2. తన స్వోచ్చ నవాంశలోనున్న జాతకుడు కాళ్లు చేతులు సుందరముగా నుండును. 
8. శుభగ్రహవర్గములో నున్న జాతకుని శరీరాంగములు సముచితముగా నుండును. 


రా లుం యత ౨ గ [౫ 


2 లా తృతీయాధ్యాయము 
. నీచరాశి (కన్య) లో నున్న జాతకుని కేశములు స్వల్పముగా నుండును. 
. నీచ నవాంశలోనున్న జాతకుని శిరస్సుపై కేశములుండవు. 
. పాపగ్రహ వర్గములో నున్న జాతకుడు అనేక రోగములతో కూడియుండును. 
3 మిత్రరాశిలోనున్న జాతకుని శరీరము సుందరముగా నుండును. 
. మిత్ర గ్రహ నవాంశలో నున్న జాతకుని ముఖము సుందరముగానుండును. 
| వర్గోత్తమములో నున్న జాతకుడు రూపవంతుడగును. 
10. శత్రురాశిలోనున్న జాతకుడు పొట్టివాడగును. 
11. శత్రు నవాంశములోనున్న జాతకుని శరీరము దుర్గంధము కలిగిఉండును. 
12. స్వరాశిలో (వృషభము తుల)నున్న జాతకుని నేత్రములు సుందరముగా నుండును. 
లగ్నస్థ శని ద్వాదశ విధ ఫలము :- 

శ్యామవర్గో భిన్నవర్గో భిన్నాజ్లో భ్రమ కాశవాన్‌ 


6 0 ఇ రాల i 


కఫానిలాధ్య: పిత్తాధ్యో గౌర: సతతరోగా౭_స్థివాన్‌ 16 
పీవర: స్థూల నఖతా సూక్ష్మతాభ్యాం సమన్విత: 
స్టూలదన్లో దీర్హజాను: శనౌ స్యాత్తనుభావగే 17 


1. లగ్నస్థ శని ఉచ్చరాశి (తుల)లోనున్న జాతకుడు శ్యామవర్ణము కలవాడగును. 
2. తన స్వోచ్చ నవాంశలోనున్న జాతకుని శరీరము భిన్నమైన వర్ణములతో నుండును. 
శరీరము వివిధ రంగులతో కూడియుండును. 

3. శుభగ్రహవర్గములో నున్న జాతకుడు భిన్నాంగములు కలవాడగును. అతని 
శరీరములో సంధులు బలహీనముగానుండి వేరువేరుగా కనపడును. 

. నీచరాశిలో నున్న జాతకుని తల తిరుగుతు ఉండును.తరచు దగ్గు వచ్చుచుండును. 

నీచ రాశి (మేషం) నవాంశలోనున్న జాతకుడు కఫ వాతరోగములతో పీడితుడగును. 

. పాపగ్రహ షడ్వర్లులో నున్న జాతకునిశరీరములో పిత్తజనిత వికారముండును. 

i మిత్రరాశిలోనున్న జాతకుడు గౌరవర్ణముతో నుండును. 

. మిత్ర నవాంశలో నున్న జాతకుడు అస్థి (ఎముక) రోగముతో పీడితుడగును. 

[| వర్గోత్తమములో నున్న జాతకుడు స్థూలశరీరము కలవాడగును. 

10. శత్రురాశిలోనున్న జాతకుని నఖములు లావుగా నుండును. 

11.శత్రు నవాంశములోనున్న జాతకుని దంతములు పెద్దవిగానుండును. 

12. లగ్నస్థ శని స్వరాశిలో (మకర కుంభ) నున్న జాతకుని మోకాళ్ళు పొడవుగా 

నుండును. 


౧౦ ఎ రాలా ము 


కశ్యప జాతకము ----ాాాాలాలాలాలాలాారాాాాాాా 29 


లగ్నములోనున్న గ్రహముల ద్వాదశ విధ ఫలప్రదర్శన చక్రము 


2 స్వోచ్చన దృఢాం మనో | చిపిట లంబోష్ట సుందర | సుకరపా భిన్నవర్ణ 
వాంశ గత హర 
మాన్‌ 


(4 నీచరాశిగత | అల్పకేశక | భ్రమక | భ్రమక 
హీన రోగి 
న rE 
గత దృష్టి 


7 మిత్రరాశి గత | అధి అతి క్రూరడృష్టి | అసిసాలక | సువస్త్ర | కాంతి _|గౌరవర్ణ 
కాంగ | సుభగ మాన్‌ 
8 మిత్ర నవాంశ | జటిల సుముఖ స్తూల శుభకంఠ | సునాభి | సుముఖ అస్థిరోగి 
గత లోచన 
9 వర్గోత్తమగత అధి రమ్య |నేత్రరోగి | అధిక శుభోరు | సురూప | పుష్టశరీర 
కాంగ | కేశక సుభగ 
10శత్రురాశి హీనాంగ| స్థూల |దూరదష్టి |కరాల | క్రోడరోగి| కుబ్జ _ | స్టూలనఖి 
థి పై ప్ర థి 
గత ముఖ 
11శత్రు నవాంశ | దీన దీర్గ కుదృష్టి |చపల పాండు | దురంధ (స్తూల 
ఘె ప్‌ గ థి 
గత నాసిక రోగి దంత 
12స్వరాశిగత నీతి శుభా | హ్రస్వ మేదో సౌభాగ్య | సునేత్ర దీర్ణజాను 
రహిత | కాంక్ష | దృష్టి వృద్ధి వాన్‌ 


కశ్యప జాతకములో తృతీయాధ్యాయము సమాప్తము 


00 చతుర్థాధ్యాయము 


4. చతుర్థాధ్యాయము 


ద్వితీయ భావ ఫలాధ్యాయము 
గ్రహముల ద్వాదశ స్థితుల కథనము :- 
స్యోచ్చే స్వోచ్చ నవాంశే చ శుభవర్లేల_థ నీచగే 


నీచాంశే క్రూర షద్వర్లే మిత్రభే సుహృదంశకే 1 
వర్గోత్తమేః_రి భేర్యంశే స్వర్‌క్షే ద్వాదశధా క్రమాత్‌ 
ఫలజ్బ ధన భావోత్థం కథ్యతే చ్యవనోదితమ్‌ 2 


లగ్నములోనున్న ఏ[గ్రహమైన 1. స్వోచ్చరాశి 2. స్వోచ్చ నవాంశము 3. శుభ 
వర్గము 4. నీచరాశిగతము 5. పాప(గ షడ్వర్గము 7. మిత్రరాశిగతము 8. మిత్ర 
నవాంశ గతము 9. వర్గోత్తమము 10. శత్రురాశి 11. శత్రునవాంశము 12. 
స్వరాశిగత మైన గ్రహములు ఫలితము నిచ్చును. ఇది చ్యవనబుషి మతము. 
ద్వితీయభావస్థిత సూర్యుని ద్వాదశవిధ ఫలము :- 
విత్తం నృపతి మానోళ్టం నృప సేవాసముద్భవమ్‌ 


సులోకదక్షం పాపోత్థం స్టూలజం చౌర్యసమృవమ్‌ 8 
కామాల్లోభాత్‌ పరగ్తీత: స్వల్పం చాధమ సేవనాత్‌ 
భృత్యజంధన భావస్టే భాస్మరే లభతే నర: 4 


1. ద్వితీయభావములో సూర్యుడు ఉచ్చరాశిలో నున్న జాతకుడు రాజసమానుడు, 
ధనవంతుడగును. 

2. ఉచ్చ నవాంశలో సూర్యుడున్న రాజసేవ వలన ధనవంతుడగును. 

8. శుభగ్రహ షడ్వర్గులోనున్న సులోక (సుఖవంతమైన కార్యస్థలము లేక నివాసస్థల 
జలములో సమర్థమైన కార్యము చేయుట వలన ధనము లభించును. 

. నీచరాళిలో సూర్యుడున్న పాపకార్యము వలన ధనము లభించును. 

. నీచనవాంశలో నున్న అధికమైన శారీరక (శ్రమ వలన ధనము లభించును. 

: పాపషడ్వర్గులోనున్న దొంగతనము చేయుట వలన ధనము లభించును. 

. మిత్రరాశిలో నున్న కామకలాపము వలన ధనము లభించును. 

: మిత్రనవాంశలోనున్న లోభయుక్తమైన కార్యము చేయుట వలన ధనము లభించును. 

| వర్గ్లోత్తమములోనున్న పరస్త్రీ వలన ధనము లభించును. 

10. శత్రురాశిలోనున్న స్వల్పధనము కలుగును. 

11. శత్రునవాంశలో నున్న నీచుల వలన ధనము లభించును. 

12. స్వరాశిలో (సింహులో నున్న సేవకుని వలన ధనము లభించును. 

ద్వితీయభావస్థిత చంద్రుని ద్వాదశవిధ ఫలము :- 


6 ౨౦౦ రాల యు 


కశ్యప జాతకము _______ాాాా 31 


ఎఎ రా ల(ంయ 0 ౧ 


రక్తయుక్తే పే హేమరఎపే ఘ్య స్వర్ణంధర్మేతర వ్యయమ్‌ 


వ్యయహీనం పాపభావం సూతజం కృషి సమృవమ్‌ 5 
సుహృద్‌ దుర్దనజం చౌర్యం సమృవే హీన కర్మజమ్‌ 
పూర్వోపార్ణితం చే ధనభావగతే ధనమ్‌ 6 


. జన్మ కుండలిలో ధనభావములో చంద్రుడు ఉచ్చరాశిలో నున్న జాతకుడు 


మాణిక్యము వలన ధనమును పొందును. 


. ఉచ్చ నవాంశలో చంద్రుడున్న రౌర్యరూపముతో ధనమును పొందును. 

. శుభగ్రహ వర్గములోనున్న సువర్ణము వలన ధనము లభించును. 

. నీచరాశిలో చంద్రుడున్న జాతకుని ధనము వ్యర్థకార్యములలో ఖర్చగును. 

. నీచనవాంశలో నున్న వ్యయము కలుగదు. ఇతరులనాశయించి జీవించును. 
. పాప (గ్రహవర్గులోనున్న పాపకార్యముల వలన ధనము పొందును. 

. మిత్రరాశిలోనున్న సూతకార్యము (వాహనములు నడుపుట) వలన ధనము 


లభించును. 


. మిత్రనవాంశలోనున్న వ్యవసాయము వలన ధనము లభించును. 


. వర్గోత్తమములోనున్న సజ్జన దుర్దనుల వలన ధనము లభించును. 


10. శత్రురాశిలోనున్న దొంగతనము చేయుట వలన ధనము కలుగును. 
11.శత్రునవాంశలో నున్న నీచ కార్యముల వలన ధనము లభించును. 
12. స్వరాశిలో చంద్రుడున్న పూర్వులార్జించిన ధనముతో జీవించును. 
ద్వితీయభావస్థిత కుజ ద్వాదశవిధ ఫలము :- 


0 Ao MI ల [౬ 


యుద్ధజం కోష్టజం కృష్యం సుజనోత్ధం ధనోర్టితమ్‌ 


బుణం త్యజిత దేశర్ణం మిత్రవజ్బున సమృవమ్‌ 7 
సుహృద్‌ వబ్బున సమ్భూతం గురుదేవాది మోక్షజం 
నైశ్వం స్వజన విద్వేషాద్‌ విత్తం భౌమే ధనేస్థితే 8 


| ద్వితీయభావములో ఉచ్చరాశిలో కుజుడున్న యుద్ధము చేయుట వలన ధనమును 


లభించును. 


. ఉచ్చ నవాంశలో కుజుడున్న అన్నభాండారము వలన ధనము లభించును. 

. శుభ షడ్వర్గములోనున్న వ్యవసాయము వలన ధనము ప్రాప్తించును. 

. నీచరాశిలో నున్న సజ్జనుల వలన ధనము లభించును. 

. నీచనవాంశలో నున్న ధనమును వడ్డీకి ఇచ్చుట వలన ధనము వృద్ధిపొందును. 
. పాప గ్రహ షద్వలోనున్న అప్పు ఇచ్చుట వలన ధనము వృద్ధి పొందును. 

_ మిత్రరాశిలోనున్న దివాళాతీయుట వలన ధనము వృద్ధి పొందును. 

(| మిత్రనవాంశలోనున్న మిత్రుని మోసము చేయుట వలన ధనము వృద్ధి పొందును. 


ల చతుర్థాధ్యాయము 
9. వర్గోత్తమములోనున్న బంధు జనులను మోసము చేయుటవలన ధనము 


లభించును. 
10. శత్రురాశిలోనున్న మృత్యువు తర్వాత ధనము కలుగును. 
11.శత్రునవాంశలో నున్న ధనహీనుడగును. 
12.స్వరాళి (మేషువృశ్చికం)లో కుజుడున్న స్వజనులను ద్వేషించుట వలన ధనము 
వృద్ధి పొందును. 
ద్వితీయభావస్థిత బుధ ద్వాదశవిధ ఫలము :- 
భూధనం సస్య పశుజం బహుపాపసముద్భవమ్‌ 


నిష్ఫృష్టతా సముద్భూతం దైన్యార్థిత రిపూద్భవమ్‌ 9 
వజ్బునోత్థం వాజి భవం కృషిజం కృషి షిసమృ వమ్‌ 
శత్రుసేవాభవం స్వల్పం శ్రేష్ట లోకాద్‌బుధే pr 10 


1. జన్మ కుండలిలో ధనభావములో బుదుడు ఉచ్చరాశిలో నున్న భూమినుండి 
ఉత్పన్నమగు వస్తువుల వలన ధనమును పొందును. 
2. ఉచ్చ నవాంశలో బుధుడున్న జాతకుడు పశుధనము వలన సమృద్ధి పొందును. 
8. శుభరాళి వర్గములోనున్న పాపకర్శల వలన ధనము లభించును. 
4. నీచరాశిలోనున్న మర్యాదరహితమైన కార్యములు చేయుట వలన ధనమును 
పొందును. 
5. నీచనవాంశలో నున్న శత్రువు ఎదుట దీనభావముతో నుండుట వలన ధనము 
లభించును... 
6. పాప (గ్రహవర్షులోనున్న ఇతరులను మోసము చేయుటవలన వలన ధనము 
లభించును. 
7. మిత్రరాశిలో నున్న వ్యవసాయము వలన ధనము లభించును. 
రి. మిత్రనవాంశలోనున్న వాహన సంచాలనము వలన ధనము లభించును. 
9. వర్గోత్తమములోనున్న వ్యవసాయము వలన ధనము లభించును. 
10. శత్రురాశిలోనున్న శత్రువులను సేవించుట వలన ధనము ప్రాప్తించును. 
11.శత్రునవాంశలో నున్న స్వల్పమాత్రముగా ధనము లభించును. 
12. స్వరాశిలో (మిథున కన్య) లో బుధుడున్న అనుకూల స్థలములో పనిచేయుట 
వలన ధనము లభించును. 
ద్వితీయ భావస్థిత గురు ద్వాదశవిధ ఫలము :- 
విత్తం న్యాయార్దితం విప్ర సాదుదత్తం క్షిత్రీశజమ్‌ 
పరదార సముద్భూతమన్యజోత్థం కాష్టజమ్‌ 11 
రాజశ్వ వస్త్ర సమ్ఫూతం కృషిజాం స్వజమార్చితమ్‌ 
రిపుదాస్యాద్‌ దరిద్రాప్తం విధిజం ధనగే గురౌ 12 


కశ్యప జాతకము. పాపపు లిక్‌ 
1. ద్వితీయభావములో గురువు ఉచ్చరాశిలో నున్న జాతకుడు న్యాయముగా 


సంపాదించిన ధనముతో జీవించును. 

. ఉచ్చ నవాంశలో నున్న బ్రాహ్మణుల సాధువుల వలన ధనమును పొందును. 

. శుభగ్రహ వర్గములోనున్న రాజుల వలన ధనము లభించును. 

. నీచరాశిలో గురువున్న ప్రీవలన ధనము ప్రాప్తించును. 

. నీచనవాంశలో నున్న నీచకర్మ చేయుట వలన ధనము లభించును. 

. పాప (గ్రహవర్గులోనున్న కాష్టాదుల వలన ధనము ప్రాప్తించును. 

. మిత్రరాశిలో నున్న గజాశ్వాది వాహనముల వలన ధనము లభించును. అనగా 
యాత్రా సాధనముల వలన ధనము లభించును. 

8. మిత్రనవాంశలోనున్న వ్యవసాయము వలన ధనము లభించును. 

9. వర్గోత్తమములోనున్న స్వజనుల వలన ద్రవ్యము ప్రాప్తించును. 

10. శత్రురాశిలోనున్న శత్రువులద్వారా ధనము ప్రాప్తించును. 

11.శత్రునవాంశలో నున్న దరిద్ర జనుల వలన ధనము లభించును. 

12. స్వరాశిలో గురుడున్న జాతకుడు విధి (జమచేసిన) ధనము ప్రాప్తించును. 


ఎఎ రాల [య ౨ [౨ 


ద్వితీయ భావస్థ శుక్ర ద్వాదశభావ ఫలము :- 
“విత్తం క్షీణ బహులం పూర్వజాతం | కీతీశజమ్‌ 
కార్చణ్యజం ద్యూతలబ్ధం పరదేశాతి సజ్ఞజమ్‌ 13 
నృపజం నృపపుత్రోత్ధం రాజజం వరకర్మజమ్‌ 
దైన్యజం పుత్రజనితం శుక్రే ధనగతే క్రమాత్‌ 14 


1. ద్వితీయభావములో ఉచ్చరాశిలో శుక్రుడున్న జాతకుడు ధనము ఎల్లప్పుడు కలిగి 
యుండును. అవసరమునకు ధనముండును.. 

. ఉచ్చ నవాంశలో శుక్రుడున్న జాతకుడు పూర్వీకుల ధనము వలన జీవించును. 

. శుభగ్రహ షడ్వర్గులోనున్న రాజుల వలన ధనము లభించును. 

. నీచరాశిలో గురువున్న కార్పణ్యము (లోభితనము) వలన ధనము పొందును. 

. నీచనవాంశలో నున్న ద్యూతము వలన ధనము లభించును. 

. పాప గ్రహవర్గులోనున్న పరదేశములో ఉండుట వలన వలన ధనము ప్రాప్తించును. 
. మిత్రరాశిలో నున్న రాజుల వలన ధనము ప్రాప్తించును. 

: మిత్రనవాంశలోనున్న రాజపుత్రుల వలన ధనము ప్రాప్తించును. 

. వర్గోత్తమములోనున్న రాజకీయ కోశాగారము వలన ద్రవ్యము ప్రాప్తించును. 
10. శత్రురాశిలోనున్న ఉత్తమకార్యములు చేయుట వలన ధనము ప్రాప్తించును. 
11.శత్రునవాంశలో నున్న దీనత్వము ప్రదర్శించుట వలన ధనము లభించును. 
12. స్వరాశిలో గురుడున్న జాతకుడు పుత్రుల వలన ధనము పొందును. 
ద్వితీయ భావస్థిత శని ద్వాదశ విధ ఫలము :- 


౨౨౦౦ 0) Uy) 


0 చతుర్థాధ్యాయము 


meee 


విత్తం కుకర్మ జాతల్పం కష్టజం వ్యసనోద్‌ భవమ్‌ 


దుఃఖ నిర్ధణతాక్షేశమన్య్యజోత్ధబ్బు పాపజమ్‌ 15 
అస్థిస్వం మృణ్యయం చైవ జలజం పాపమేవచ 
దాస్యజం పరమోషోత్ధం శనౌ ధన గతో భవేత్‌ 16 


. ద్వితీయభావములో శని ఉచ్చరాశిలో నున్న జాతకుడు చెడుపనులు చేయుట 


వలన అల్పధనమును పొందును. 


. ఉచ్చ నవాంశలో శని ఉన్న కష్టముతో ధనము లభించును. 
i శుభవర్గములోనున్న జాతకుడు వ్యసనముల(జూదములు)వలనధనమును 


పొందును. 


. నీచరాశిలో దుఃఖముతో కూడిన పనిచేయుట వలన ధనము లభించును. 

. నీచనవాంశలో నున్న అంత్యజుల కార్యములు చేయుట వలన ధనము లభించును. 
. పాప గ్రహ వర్గములోనున్న పాపకర్శల వలన ధనము ప్రాప్తించును. 

. మిత్రరాశిలో నున్న అస్థులతో (ఏనుగు దంతములతో) ధనము సంపాదించును. 
. మిత్రనవాంశలోనున్న మట్టిపాత్రల వలన ధనము లభించును. 

| వర్గోత్తమములోనున్న జలీయ(జలమునుండి పుట్టిన )పదార్ధములతోధనము 


లభించును. 


10. శత్రురాశిలోనున్న పాపకర్శల వలన ధనము ప్రాప్తించును. 
11. శత్రునవాంశలో నున్న సేవకావృత్తి వలన ధనము లభించును. 
12. స్వరాశిలో శనియున్న జాతకుడు ఇతరులను మోసము చేయుట వలన ధనమును 


సంపాదించును. 


ద్వితీయభావ స్థిత సూర్యాది గ్రహములు ఉచ్చలోనున్న ధనమునిచ్చు శక్తి :- 


IRS] NU) 


సహస్రముచ్చగా సూర్యో లక్షమిన్దు శతం కుజ: 


బుధల కోటిం గురు: ఖర్వ శుక్ర: శజ్ఞం శనిశతమ్‌ 17 
దద్యురత్యుచ్చగా: ఖేటాస్తతో న్యూనం క్రమాత్‌ ధనమ్‌ 
నిజ స్థానాను రూపజ్బా స్వదశాసు యథోదితమ్‌ 18 


. ద్వితీయభావములో ఉచ్చరాశిలో సూర్యుడున్న లేక పరమోశ్చలోనున్న సహస్రపతి 


యగును. 


. ధనభావములో ఉచ్చలోనున్న చంద్రుడు లక్షాధికారియగును. 
. కుజుడు పరమోశ్చలోనున్న (మకరం 27వ అంశునున్న శతాధీశుడగును. 
. బుధుడు పరమోశ్చలో నున్న (కన్య 15వ అంశ)కోటీశ్వరుడగును. 


గురువు పరమోశ్చలో నున్న ఖర్వాదిపతి యగును. 


. శుక్రుడు పరమోశ్చలో నున్న శంఖపతి యగును. 
. ద్వితీయభావములో పరమోశ్చలో శనియున్న శతాధీశుడగును. ఇది ఆయాగ్రహము 


ల దశలలోనగును. 


కశ్యప జాతకము. ౪85 
గ్రహముల ద్వాదశస్థితి ఫల ప్రదర్శక చక్రము (ధన ప్రాప్తి) 


ద్వాదశస్థితి రవి చంద్ర కుజుడు బుధుడు | గురువు (శుకుడు | శని 
ము వలన మకు ధనము . 
2 ఉచ్చ రాజసేవ కోశాగా | వ్యవసా | విప్రా పూర్వ 
కి శుభ స్వర్ణము వ్యవసా పాప రాజు 
మా యము ధనము 
హీనము ధనము కర్మ 
ర్‌. a న వ్యయహీ ఊర్జి భిక్షాట అంత్య ద్యూతము | అంత్య 
ఇమం బామ 
6. పాప దొంగతన పాపకర్మ బుణ మోసము | కష్టము (ప్రవా పాపము 
oe lawl la le 


వలన క్రియ త్యాగము 
8 మిత్ర (లాభము | వ్యవ | మిత్ర | వ్యవ |వ్యవ | రాజ | మృత్తిక 
| పు టు జ్‌ 
9 వరోత్త పరస్రి సుహృద్‌ స్వజనులు | రాజు 
న క bee | 
10శత్రురాశి | స్వల్ప దొంగ | గురువు శత్రువు డ్రేష్ట పాపము 
మాత్రము | తనము న] ల వలన కర్మ 
నవాంశ వలన కర్మ ధనము త్వము 
వృత్తి | ర్హతము | నము (లోకము వంచన 
వలన 


కశ్యప జాతకములో చతుర్దాధ్యాయము సమాప్తము 
థి pr.) 


86 ___________ాాాాాాాాా పంచమాధ్యాయము 


5. పంచమాధ్యాయము 


తృతీయభావ ఫలాధ్యాయము 
గ్రహముల ద్వాదశస్థ ఫల కథనము : 
స్వోచ్చే స్వోచ్చనవాంశే వా శుభవర్గ్లోః_ థ నీచగే 


నీచాంశే క్రూర షద్వర్లే మిత్రభే సుహృదంశకే 1 
వర్లోత్తమే9_ రిభేర్యంశే స్వర్‌క్షే ద్వాదశధాక్రమాత్‌ 
ఫలం సహజ భావోళత్ళం కథ్యతే చ్యవనోదితమ్‌ 2 


1. స్వోచ్చ 2. స్వోచ్చనవాంశము 8. శుభవర్గము 4. నీచరాశిగతము 5. నీచనవాంశ 
గతము 6. క్రూర షడ్వర్గము 7. మిత్రరాశి గతము 8. మిత్ర నవాంశగతము 9. 
వర్గోత్తమము 10. శత్రురాశి గతము 11. శత్రు నవాంశ గతము 12. స్వక్షేత్రము 
ఈవిధముగా పన్నెండు విధములైన స్థితులలోనున్న (గ్రహముల ఫలితములను చ్యవన 
మహర్షి తెల్పిన విధముగా తెలియజేయబడుతున్నది. 

గ్రహశీల చక్రము 


'గ్రవాము.....55. [చంద్రుడి [మూవ] బధడు[ సద] ఉక ల. 
స్వరాశి సింహ కర్మాటక మేష ధను వృషభ మకర 
“TT యదు 
[aa [వృష [oe (కృ (కర [hs [ee 
వయా [10 [2 (27 [is క 25-20 

ua 


పరమనీచ | 


నైసర్గిక రవి wl ra 
AAs 
నైసర్గిక గు 
మారన న రా నా 
నైసర్గిక రా|చం బుధ రవి రవి 
క న క lw 
ean [50 [oo [so [se మ్‌ 
కై రంత 
WF ECE 


౩02 

5.9 [5.5 | 
CMCC 
CUE 


వ ప జాతకము _ా 
కహ వా రా వారా కూ కక 
లింగము... పరవ ట్రీ పరుష నంగ] పరవ ట్రీ సప 


న 
గము 


హపు ఎర్ర శ్వేత ఎర్ర అన్ని పు మా వలు Em 
కమలం గన్నేరు వా పు పుష్పము | పుష్పము 


ses ales నాయాల 
aaa ac 
గ్రహమంధ్ర 6వేలు [10వేలు |7వేలు (17వేలు | 16వేలు | 20వేలు | 19వేలు 
rrr 
5 [oe [a [ara [ag [a [cg 


తృతీయభావగత రవి ద్వాదశవిధ ఫలము :- 
రాజారాజసుత: సార్వభౌమ నీచస్తథైవ చ 


భిక్షు కోల_ గ్ర విరోధశ్చ చారణో బ్రాహ్మణస్తథా తి 
కులీన: శాస్త్రవిద్‌ వైరిక్షతాజ్లో నిర్గుణ: సమ: 
రవౌ సహజే భావస్థే క్రమాదేతద్‌ వధేత్సుధీ: 4 


1. జన్మ సమయములో తృతీయభావములో సూర్యుడుచ్చలోనున్న జాతకుడు 
రాజసమానమైన ప్రతిభాశాలి యగును. 

. ఉచ్చనవాంశలోనున్న యువరాజ సమానమగా ప్రతిభావంతుడగును. 

. శుభగ్రహ వర్గములోనున్న సార్వభౌముడగును. 

: నీచరాశిలోనున్న దుష్టప్రకృతి కలవాడగును. 

. నీచనవాంశలోనున్న జాతకుడు భిక్షాటనము చేయును. 

. పాపగ్రహ షడ్వర్గములోనున్న అందరితో విరోధము కలిగి ఉండును. 


రా M1 2 [0౨0 [౧౨ 


88 పంచమాధ్యాయము 
7. మిత్రరాశిలోనున్న చారణుడగును, 


8. మిత్ర నవాంశలోనున్న అతని వ్యవహారము (బ్రాహ్మణుని వలె నుండును. 
9. వర్గోత్తమములోనున్న ఉన్నత కులములో పుట్టినవాడగును, 
10. శత్రురాశిలో నున్న శాస్త్రవే్తయగును. 
11.శత్రు నవాంశలోనున్న శత్రువుల వలన యుద్ధములో బాధింపబడును. 
12.స్వరాశిలో సూర్యుడు తృతీయభావములోనున్న జాతకుడు గుణహీనుడగును. 
తృతీయభావస్థ చంద్ర ఫలము :- 

మిత్ర: కదర్య: స్వపతి: నిరజ్మ; పరదార్యనావ్‌ 


అన్తకో నర్తకో భేదు: పరవజ్బుక ఏవ చ ర్‌ 
బహుదోషీ నిర్భణశ్చ మిత్రాధమతమో౭_పి చ 
మాయావీ పరదారైకరతిశ్చస్టే తృతీయగే 6 


1. తృతీయభావములో చంద్రుడు ఉచ్చరాశిలోనున్న జాతకుని మిత్రుడు చెడు ప్రవర్తన 
కలవాడగును. జాతకుడు ధనవంతుడగును. 
. ఉచ్చనవాంశలోనున్న స్వతంత్రమైన ఆలోచనలతో కూడియుండును. 
. శుభగ్రహ వర్గములోనున్న పరదారా రతుడగును. 
. నీచరాశిలోనున్న యమరాజువలె నాశనము చేయును. 
. నీచనవాంశలోనున్న కార్యము చేయుటలో సమర్గుడగును. 
. పాపగ్రహ షడ్వర్గములోనున్న జాతకుడు గుప్తచరుడగును. 
. మిత్రరాశిలోనున్న ఇతరులను మోసము చేయును. 
. మిత్ర నవాంశలోనున్న జాతకుడు అనేక దోషములను కలిగియుండును. 
వర్గ్లోత్తమములోనున్న జాతకుడు దయారహితుడగును. 
10. శత్రురాశిలో నున్న నీచవ్యక్తులతో స్నేహము చేయును. 
11. శత్రు నవాంశలోనున్న జాతకుడు మాయావి యగును. 
12.స్వరాశిలోనున్న జాతకుడు పరస్రీలయందు రక్తి కలిగియుండును. 
తృతీయభావస్థ కుజ ఫలము :- 
వరరాజా ప్రధానశ్చ రాజమాన్యో9_థ శాస్త్రవిత్‌ 
భృతకో వ్యసనీచైవ సుఖీ వాః థ కుమారక: 7 
బహ్వన్న పానసంయుక్త: సహజాశ్రిత ఏవ చ 
సమృద్దో దణ్జనాథశ్చ భౌమే సహజగేతథా 8 


౨ 0 ఎ రాల యమ WOM 


కశ్యప జాతకము -__ాాాాాాాాాాాోాా 89 
1. జన్మకుండలిలో తృతీయభావములో కుజుడు ఉచ్చరాశిలోనున్న శ్రేష్టమైన రాజగును. 


. ఉచ్చనవాంశలో కుజుడున్న జాతకుడు ప్రధానమైన వ్యక్తి యగును. 

. శుభగ్రహ వర్గములోనున్న జాతకుడు రాకమాన్యుడగును. 

. నీచరాశిలోనున్న జాతకుడు శాగస్తవేత్తయగును. 

. నీచనవాంశలోనున్న వేతనభోగి యగును. అనగా ఉద్యోగము చేయుచు జీవించు 
వాడగును. 

. పాపగ్రహ షడ్వర్గములోనున్న జాతకుడువ్యసనపరుడగును. 

. మిత్రరాశిలోనున్న జాతకుడు సుఖజీవనమును గడుపును. 

. మిత్ర నవాంశలోనున్న జాతకుడు సుకుమార శరీరము కలవాడగును. 

వర్గోత్తమములోనున్న జాతకుడు అన్నపానాదులతో సమృద్ధిగా నుండును. 

10. శత్రురాళిలో నున్న జాతకుడు సోదరులపై ఆధారపడి జీవించును. 

11.శత్రు నవాంశలోనున్న ఆర్థికముగా సంపన్నుడగును. 

12. స్వరాశిలోనున్న జాతకుడు న్యాయాధికారులతో కూడియుండును. 

తృతీయభావస్థ బుధ ఫలము :- 

ఖణ్గోత_ థ కుమృకీచైవ కృతఘ్న: పాపతత్పర: 


లమ [౨ గ 


౨ 0 NA రా 


గోపాలో గతసౌహార్లో బహుకామార్థనాపిత: 9 
కుమృకారో౭_థ నిన్ద్వశ్చ లోకాదిష్ట చరిత్రవాన్‌ 
చౌరోబుధే భవేన్నిత్యం జన్మలగ్నా తృతీయగే 10 
1. బుధుడు తృతీయభావములో తన ఉచ్చరాశిలోనున్న జాతకుడు వికలాంగుడు, 
అసమర్గుడగును. 


. ఉచ్చనవాంశలోనున్న శంఖ సమానమైన మెడ కలవాడగును. 

. శుభగ్రహ వర్గములోనున్న కృతఘ్నుడగును. 

. నీచరాశిలోనున్న జాతకుడు పాపపరాయణుడగును. 

| నీచనవాంశలోనున్న గోవులను పాలించువాడు, పాలను విక్రయించువాడగును. 

. పాపగ్రహ షడ్వర్గములోనున్న జాతకుడు ఎవరితో స్నేహము చేయడు. 

. మిత్రరాశిలోనున్న జాతకుడు అనేకమైన కోరికలతో అధిక ధనమును సంగ్రహించు 
వాడగును. 

. మిత్ర నవాంశలోనున్న జాతకుడు కుంభాకార వృత్తి కలిగియుండును. 

9. వర్గోత్తమములోనున్న జాతకుడు అందరిచే నిందింపబడువాడగును. 


“ఎ రా లయ WOM 


(93. 


40--ాాాాాాాాా పంచమాధ్యాయము 
10. శత్రురాశిలో నున్న జాతకుడు అందరిని ద్వేషించును. 


11.శత్రు నవాంశలోనున్న మంచి నడవడిక కలవాడగును. 
12.స్వరాశిలో తృతీయభావములో బుధుడున్న జాతకుడు దొంగయగయను. 
తృతీయ భావస్థ గురు ఫలము :- 

అవినీతో దుష్టచిత్తో నృశంస్యాల్ప ప్రజస్తథా 


దరిద్రో ద్యూతనిరతో నిబన్గురతి కార్య్యవాన్‌ 11 
పుత్యెక తత్పరో ద్యూతకార: క్లీబోల_ థ శిల్పవాన్‌ 
నికృష్ణా పతితో జీవే క్రమాత్‌ సహజ భావగే 12 


1. గురుడు తృతీయభావములో తన ఉచ్చరాశిలోనున్న జాతకుడు వినయము కలిగిన 
వాడగును. 
. ఉచ్చనవాంశలోనున్న జాతకుడు దుష్టస్వభావము కలిగియుండును. 
. శుభగ్రహ వర్గములోనున్న జాతకుడు తక్కువ సంతానము కలిగియుండును. 
. నీచరాశిలోనున్న జాతకుడు దరిద్రుడగును. 
. నీచనవాంశలోనున్న జ్యూదమునందాసక్తి కలిగినవాడగును. 
. పాపగ్రహ షడ్వర్గములోనున్న జాతకుడు బంధువులు లేనివాడగును. 
: మిత్రరాశిలోనున్న అత్యంత బలహీనుడగును. 
. మిత్ర నవాంశలోనున్న వ్యాపారమునందాసక్తి, జ్యూదమునందాసక్తి కలవాడగును. 
. వర్గోత్తమములోనున్న నపుంసకుడగును. 
10. శత్రురాశిలో నున్న శిల్పవిద్యయందు ప్రావీణ్యడగును. 
11.శత్రు నవాంశలోనున్న నికృష్ణుడగును. 
12. స్వరాళిలో నున్న జాతకుడు ధృఢమైన మనస్తత్వము కలవాడగును. 
తృతీయభావస్థ శుక్ర ఫలము :- 
పతిత: క్ష్మేశ: జీవీ చ తత: కలహవల్లభ: 


౨ 0 ఎ రా 1 >= WOM 


వజ్బుకో నీచకులజో నృశంసోభణ్ణ ఏవచ 13 
దుశ్చారణోత థ సబల: కృతఘ్నో క్రీడనస్తథా 
శిల్పజ్ఞ: స్వజన త్యక్త: శుక్రే సహజగే సఖా 14 


1. శుక్రుడు తృతీయభావములో తన ఉచ్చరాశిలోనున్న జాతకుడు పతితుడగును. 
2. ఉచ్చనవాంశలోనున్న జాతకుడు కలహ ప్రియుడగును. 

3. శుభగ్రహ షడ్వర్గములోనున్న జాతకుడు వంశకుడగును, 

4. నీచరాశిలోనున్న జాతకుడు నీచకులములో పుట్టినవాడగును. 


కశ్యప జాతకము లా శ్వ 


. నీచనవాంశలోనున్న దయలేని వాడగును. 

. పాపగ్రహ షడ్వర్గములోనున్న జాతకుడు అపహాస్యము చేయువాడగును. 

. మిత్రరాశిలోనున్న అధిక పరిశ్రమ చేయువాడగును. 

. మిత్ర నవాంశలోనున్న బలవంతుడగును. 

: వర్గోత్తమములోనున్న జాతకుడు కృతఘ్నుడగును. 

10. శత్రురాశిలో నున్న జాతకుడు క్రీడాకారుడగును. 

11. శత్రు నవాంశలోనున్న జాతకుడు శిల్పశాగస్తములో పండితుడగును. 

12. స్వరాశిలో నున్న జాతకుడు తనస్వజనులను విడిచి అన్యజనులతో స్నేహము 
కలిగి యుండును. 

తృతీయభావస్థ శని ఫలము :- 

వరరాజ్ఞాథ ధనవాన్‌ శాగస్తజ్ఞే మలినాత్మవాన్‌ 


౨ ౦ ఎ) రా ౮౯౮ 


వజ్బుకో నిర్భృణో మస్రీ న్యాయజ్ఞో గుణ విత్తవాన్‌ 15 
మానీ పానరతో దీనో జితారీ: సహజ శనౌ 
చనన శుక్రేజ్య సౌమార్కి భౌమార్చెస్తేః ధికా: క్రమాత్‌ 16 


1. శని తృతీయభావములో తన ఉచ్చరాశిలోనున్న జాతకుడు ఉత్తమమైన శాసనము 
చేయు రాజగును.. 

i ఉచ్చనవాంశలోనున్న జాతకుడు ధనవంతుడగును. 

. శుభరాశి షడ్వర్గములోనున్న జాతకుడు శాగ్రజ్ఞుడు, వైజ్ఞానికుడగును. 

. నీచరాశిలోనున్న జాతకుడు చెడు ఆలోచనలు కలిగినవాడగును. 

ప నీచనవాంశలోనున్న జాతకుడు వంశకుడు, ఇతరులను మోసము చేయువాడగును. 

. పాపగ్రహ షడ్వర్గములోనున్న జాతకుడు దయారహితుడగును. 

i మిత్రరాశిలోనున్న జాతకుడు న్యాయవేత్తయగును. 

. మిత్ర నవాంశలోనున్న జాతకుడు గుణవంతుడు ధనవంతుడగును. 

| వర్గోత్తమములోనున్న జాతకుడు స్వాభిమాని యగును. 

10. శత్రురాశిలో నున్న జాతకుడు అధికముగా మద్యము సేవించువాడగును. 

11.శత్రు నవాంశలోనున్న జాతకుడు దీనస్వభావము కలవాడగును. 

12. స్వరాశిలో నున్న జాతకుడు శత్రువులను జయించును. 

విశేషము - తృతీయభావము పరాక్రమము,సాహసము సహోదరుడు, సేవకునికి 

సంబంధించినదగును. ఇతరుల సహాయ విషయము తృతీయభావములోనుండును. 

సామాన్యముగా తృతీయభావములో పాపగ్రహముల వలన శుభఫలము,శుభ గ్రహము 

ల వలన పాపఫలము కలుగును. 


౨ ౦ EES] EE VS) 


2 పంచమాధ్యాయము 
తృతీయభావస్థిత గ్రహఫల చక్రము 


గ్రహముల చంద్రుడు (కుజుడు (బుధుడు | గురువు | శుక్రుడు 
ద్వాదశ స్థితి 
| అవినితి | తి పతిత | | వరరాజు | 


న్‌ హ్‌ హా రాజ కృతఘ్న | నృశంస్య| పంచక శాస్ర్రజ్ఞ 
Fa | వాన్‌ మాన్య 


నవాంశ En కారా గోపాల ద్యూత | నృశంస వంచక 
నిరత 
వ అ(గవిరోధి గుప్తచర గత బంధు 
సౌహారర్ణ హీన 


మిత్రరాశి చారణ | పరవంశక | సుఖి బహు  |పుణ్యకర్మి | దుశ్చరణ | మంత్ర 
కామార్థ 

మిత్ర బ్రాహ్మణి | బహుదోషీ| సుకుమార కుంభ | ద్యూత | సబల | గుణవాన్‌ 

నవాంశ కార = 

వర్గోత్తమం కులీన నిర్భణ అన్నపాన నింద్య క్తీబ కృతఘ్న స్వాఖి 
యుక్త మౌని 

శత్రురాశి శాస్త్రవేత్త అధమ |సహజా లోకద్వేషి శిల్పి | క్రీడి పానరత 

మిత్ర (శ్రిత 
తాంగ 


వై పరదా చోర wl 
రైక రతి ఆట. త్యక్త 


కశ్యపజాతకములోని పంచమాధ్యాయము సమాప్తము 


కశ్యప జాతకము 4 


చతుర్ధభావ ఫలాధ్యాయము 

సుఖభావ ద్వాదశవిధ ఫలము : 

స్వోచ్చే స్వోచ్చనవాంశే వా శుభవర్లోత_ థ నీచగే 

నీచాంశే క్రూర షడ్వర్లే మి(త్రభే సుహృదంశకే 1 

వర్లోత్తమే9_ రిభేర్యంశే స్వర్‌క్షే ద్వాదశధా క్రమాత్‌ 

ఫలం ద్వాదశ భావోత్ధం కథ్యతే చ్యవనోదితమ్‌ 2 

మహర్షి చ్యవనముని వచనానుసారము 1.స్వోచ్చ 2. స్వోచ్చనవాంశ 8. శుభ 

షడ్వర్గు 4 నీచరాశి 5.నీచనవాంశ 6. పాప షడ్వర్గ 7. మిత్రరాశి 8. మిత్ర నవాంశ 
9. వర్గోత్తమ 10.శత్రురాశి 11.శత్రు నవాంశ 12. స్వరాశిగతము అని పన్నెండు 
విధములుగా చతుర్ధ భావ ఫలమును తెలుపవలెను. 


చతుర్ధభావ స్థిత రవి ఫలము :- 
కష్టజం స్వల్బవిత్తజ్బు పరదార భవంనవమ్‌ 
దు:ఖాద్యం బుణదు:ఖాధ్యం సపాపజ్బూర్య సమృవమ్‌ 8 
నిత్యం క్షయం యుద్ధభవం పరసేవా భవం తథా 
బధ బన భవం సూర్యే సుఖం స్యాత్‌ సుఖభావగే 4 


1. రవి చతుర్ధభావములో ఉచ్చరాశిలోనున్న జాతకుడు ముందుగా కష్టములను 
అనుభవించి తర్వాత సుఖమును పొందును. 

: స్వోచ్చనవాంశలో రవియున్న జాతకుడు స్వల్ప ధనము కలిగియుండును. 

. శుభరాశి వర్గములోనున్న పరప్రీ వలన సుఖము కలుగును. 

. నీచరాశిలోనున్న జాతకుడు నూతనములైన సుఖములను పొందును. 

i నీచనవాంశలోనున్న దుఃఖమును పొందును. 

. పాపరాళి వర్గములోనున్న జాతకుడు బుణభారముతో దు:ఖితుడగును. 

. మిత్రరాశిలోనున్న పాపకర్శల వలన సుఖమును పొందును. 

. మిత్ర నవాంశలోనున్న జాతకుడు తండ్రి వలన సుఖమును పొందును. 

| వర్గోత్తమములోనున్న నిత్యము ధనహాని కలుగును. 

10. శత్రురాశిలో నున్న జాతకుడు యుద్ధములో జయము కలుగుట వలన సుఖమును 
పొందును. 

11.శత్రు నవాంశలోనున్న ఇతరులతో కపటముతో ప్రవర్తించి సుఖమును పొందును. 

12.స్వరాశిలో చతుర్ధభావములో నున్న జాతకుడు హింస చేయుట వలన సుఖమును 
పొందును. 


౨ 9౦౦ ఎ రాల|ంఖయట ల [౧ 


44 షష్టాధ్యాయము 
చతుర్ధభావ స్థిత చంద్ర ఫలము :- 
గజాశ్వజం హేమభవం నిత్యమేకవిధం తథా 


ద్యూతజం భూరి కృషిజం పాపజం బహుపుత్రజమ్‌ 5 
పితృజం వినయోద్భూతం అనీతి జనితం తథా 
కపటోత్థం ఖలోద్భూతం సుఖంచగే సుఖిస్థితే 6 


1. చంద్రుడు చతుర్ధభావములో ఉచ్చరాశిలోనున్న గజాశ్వముల వలన సుఖమును 
పొందును. 

. స్వోచ్చనవాంశలో నున్న స్వర్ణము వలన సుఖమును పొందును. 

. శుభరాశి వర్గములోనున్న ఎల్లప్పుడు ఒకేవిధముగా సుఖము పొందును. 

. నీచరాశిలోనున్న జ్యూదము వలన సుఖమును పొందును. 

నీచనవాంశలోనున్న అధికమైన పరిశ్రమ చేయుట వలన సుఖమును పొందును. 

. పాపషడ్వర్గులోనున్న పాపకర్మ వలన సుఖమును పొందును. 

. మిత్రరాశిలోనున్న సంతానమధికమగుట వలన సుఖమును పొందును. 

. మిత్ర నవాంశలోనున్న జాతకుడు తండ్రి వలన సుఖమును పొందును. 

. వర్గోత్తమములోనున్న వినయముతో ఉండుట వలన సుఖమును పొందును. 

10. శత్రురాశిలో నుండుట వలన నీతిహీనమైన పనులు చేయుట వలన సుఖమును 
పొందును. 

11.శత్రు నవాంశలోనున్న మోసము చేయుట వలన సుఖమును పొందును. 

12.స్వరాశిలో చంద్రుడున్న జాతకుడు దుష్టులతో స్నేహము చేయుట వలన సుఖమును 
పొందును. 


౧౦ ఎ రారాజు లుల 


చతుర్థభావస్థిత కుజ ఫలము :- 
పర సూదన సంభూతం పరవబ్బున సమృవమ్‌ 
వజ్బునోత్థం నైవపరం మోషజం బుధబన్ధజమ్‌ 7 
పరశోకోత్సమన్యాయాత్‌ పరస్వవిలయోద్‌ భవమ్‌ 
పౌశ్చల్యా పరయేత్యుత్ధం సుఖం మోహాత్‌ కుజేసుఖే 8 


1. కుజుడు చతుర్ధభావములో స్వోచ్చలోనున్న జాతకుడు ఇతరులను బాధించుట 
వలన సుఖమును పొందును. 

2, స్వోచ్చనవాంశలో నున్న ఇతరులను మోసము చేయుట వలన సుఖమును 
పొందును. 

8. శుభరాశి వర్గములోనున్న మోసపూరితమైన కార్యముల చేయుటయందాసక్తి కలిగి 
ఉండును. 

4. నీచరాశిలోనున్న జాతకుడు సమానముగా సుఖదు:ఖములను అనుభవించును. 


కశ్యప జాతకము __ కీర్‌ 
5. నీచనవాంశలోనున్న దొంగతనము చేసి సుఖమును పొందును. 


6. పాపగ్రహషడ్వర్గులోనున్నజాతకుడు ఇతరులను బాధించుట వలన సుఖమును 
పొందును. 

7. మిత్రరాశిలోనున్న ఇతరుల శోకమును చూచి సుఖమును పొందును. 

రి. మిత్ర నవాంశలోనున్న ఇతరులకు అన్యాయము చేసి సుఖమును పొందును. 

9. వర్గోత్తమములోనున్న ఇతరుల సంపత్తిని హరించి సుఖమును పొందును. 

10. శత్రురాశిలో నున్న జాతకుడు పుంశృలీ ప్రీ వలన సుఖమును పొందును. 

11.శత్రు నవాంశలోనున్న పరస్త్రీ ప్రేమగానుండుట వలన సుఖమును పొందును. 

12. స్వరాశిలో నున్న జాతకుడు గృహస్థాశ్రమములో తనకున్న ఆసక్తితో సుఖమును 
పొందును.. 


చతుర్ధభావస్థిత బుధ ఫలము :- 
మహాజనోళ్థం రాజోత్సమక్షయం క్లేశజంతత: 
పరసేవా సముద్బూతమథ చాన్యజసజ్ఞ్లజమ్‌ 9 
సుపుత్రజం కలట్రోలి_త్థం కన్యోత్థం క్రయవిక్రయాత్‌ 
పశుపాల్యాత్‌ స్వబన్ధుభ్య: సుఖం సౌమ్యే సుఖేస్థితే 10 


1. బుధుడు చతుర్ధ్థభావములో ఉచ్చరాశిలోనున్నవిద్వాంసులసాంగత్యము వలన 
సుఖమును పొందును. అతడు కళాకారులు సమజనుల సాన్నిధ్యమును పొంది 
సుఖీంచును. 

ఉచ్చనవాంశలో ఉన్న రాజసమానమైన వ్యక్తి వలన సుఖమును పొందును. 

. శుభరాశి వర్గములోనున్న అక్షయ సుఖము పొందును. 

నీచరాశిలోనున్న కష్టము చేయుట వలన సుఖమును పొందును. 

నీచనవాంశలోనున్న పరసేవ వలన సుఖమును పొందును. 

| పాపషడ్వర్గులోనున్న అంత్యజుల సహవాసముతో సుఖమును పొందును. 

. మిత్రరాశిలోనున్న గుణవంతులైన పుత్రుల వలన సుఖమును పొందును. 

. మిత్ర నవాంశలోనున్న మంచి భార్య దొరుకుట వలన సుఖమును పొందును. 

i వర్గోత్తమములోనున్న కన్యా సంతతి వలన సుఖమును పొందును. 

10. శత్రురాశిలో నున్న క్రయ విక్రయముల వలన సుఖమును పొందును. 

11.శత్రు నవాంశలోనున్న పశుపాలన వలన సుఖమును పొందును. 

12.స్వరాశిలో చంద్రుడున్న జాతకుడు తన బంధు జనుల వలన సుఖమును పొందును. 

చతుర్ధభావస్థ గురు ఫలము :- 
నిత్యపూర్తో సుఖార్థేచ ధర్మజం నీచసంగజమ్‌ 
మిశ్రభావ సముద్భూతం మోషణోత్ఞం తథాజ్గజమ్‌ 11 
భృత్యజం భగినీజాతం నీచసేవా సముదృవమ్‌ 


ఉత్తి షష్టాధ్యాయము 
నీచసేవా భవం భూప సబ్గజం సుఖగే గురౌ 12 
1. గురుడు చతుర్ధభావములో ఉచ్చరాశిలోనున్న జాతకుడు నిత్యము ఆనందము 
సమృద్ధితో సుఖముగా నుండును. 
3 ఉచ్చనవాంశలోనున్న సుఖము కలుగును. 
: శుభవర్గములోనున్న జాతకుడు ధర్మకార్యములు చేయుట వలన సుఖము పొందును. 
: నీచరాశిలోనున్న నీచజనుల సాంగత్యము వలన సుఖమును పొందును. 
నీచనవాంశలోనున్న సజ్జన దుర్దనుల సహవాసముతో సుఖమును పొందును. 
. పాపరాశి షడ్వర్ణలోనున్న జాతకుడు దొంగతనము వలన సుఖమును పొందును. 
. మిత్రరాశిలోనున్న జాతకుని శరీరమునకు సుఖము కలుగును. 
. మిత్ర నవాంశలోనున్న సేవకుల వలన సుఖమును పొందును. 
: వర్గోత్తమములోనున్న జాతకునికి సోదరి వలన సుఖమును కలుగును. 
10. శత్రురాశిలో నున్న దుష్టులకు సేవ చేయుట వలన సుఖమును పొందును. 
11. శతు నవాంశలోనున్న నీచులకు సేవచేయుట వలన సుఖమును పొందును. 
12.స్వరాశిలో గురువున్న జాతకుడు రాజు లేక రాజపురుషుని సహాయము దొరుకుట 
వలన సుఖము ప్రాప్తించును. 
చతుర్థభావస్థిత శుక్ర ఫలము :- 
మిత్రజాతం ఖరోహ్లోం త్థం గజవాజి సముద్భవమ్‌ 


SHEET IT 


పరదార్యాత్‌ వినాశోం_శ్థం గురుపత్నీ సముద్భవమ్‌ 13 
గోధనోత్టమ జావ్యుళ్ణం మహీషీజం కుసేవయా 
పరదేశభవం దేవ ద్విజ సజ్లాత్‌ సుఖే భృగు: 14 


1. శుక్రుడు చతుర్ధభావములో స్వోచ్చరాశిలోనున్న జాతకుడు తన మిత్రుల వలన 
సుఖమును పొందును. 

' ఉచ్చనవాంశలోనున్న వాహనముల వలన సుఖమును పొందును. 

. శుభ వర్గములోనున్న ఉత్తమమైన వాహనముల వలన సుఖము లభించును. 

. నీచరాశిలోనున్న పరప్రీ వలన సుఖము కలుగును. 

: నీచనవాంశలోనున్న భోగవిలాసముల వలన అన్ని పోగొట్టుకొన్న తర్వాత సుఖము 
కలుగును. 

6. పాపషడ్వర్ణలోనున్న భార్య వలన లేదా యజమాని భార్య వలన సుఖమును 

పొందును. 

7. మిత్రరాశిలోనున్న జాతకుడు గోవులను పెంచుట వలన సుఖము కలుగును. 

8. మిత్ర నవాంశలోనున్న మేకల వలన సుఖమును పొందును. 

9. వర్గోత్తమములోనున్న గేదెలను ఎద్దులను పెంచుట వలన సుఖము లభించును. 


అ SY) 


కశ్యప జాతకము _ —M(M47 
10. శత్రురాశిలో నున్న ఇతర వ్యక్తులకు సేవ చేయుట వలన సుఖము కలుగును. 


11. శత్రు నవాంశలోనున్న ఇతర దేశములకు వెళ్ళుటవలన సుఖము కలుగును. 
12. స్వరాశిలో నున్న జాతకుడు దేవ బ్రాహ్మణ సాధువులకు సేవచేయుట వలన 
సుఖమును పొందును. 
చతుర్ధభావస్థ శని ఫలము :- 

పక్షిణోబన్గునాద్యుత్ధం మాంసాహారేణ కర్షణాత్‌ 


అమానుష్యాత్‌ లోకబన్నాత్‌ పరరన్ష్రాదతి సంగజమ్‌ 15 
స్వస్రీ త్యాగభవం స్వీయమోప్య హానే: పరార్దనాత్‌ 
పరవబ్బనజం మర్త్య విక్రయాద్‌ రస విక్రయాద్‌ 16 


1. శని చతుర్ధభావములో స్వోచ్చరాశిలోనున్న జాతకుడు పక్షులను బంధించుట 
వలన సుఖానుభవమును పొందును. 
. ఉచ్చనవాంశలోనున్న మాంసాహారము సేవించుట వలన సుఖమును పొందును. 
. శుభ రాశి వర్గములోనున్న వ్యవసాయము వలన సుఖము పొందును. 
. నీచరాశిలోనున్న భూత ్రేతాదుల వలన సుఖమును పొందును. 
| నీచనవాంశలోనున్న సమాజముతో విరోధము వలన సుఖమును పొందును. 
. పాప షడ్వర్గులోనున్న ఇతరుల దోషములను తనవిగా భావించి సుఖమును 
పొందును. 
7. మిత్రరాశిలోనున్న జాతకుడు తన పల్నిని వదిలి పెట్టి సుఖమును పొందును. 
8. మిత్ర నవాంశలోనున్న తన పతికి నష్టము కలుగుట వలన సుఖమును పొందును. 
9. వర్గోత్తమములోనున్న ఇతరులకు హానికలిగించి వారిని చూచి సుఖమును పొందును. 
10.నీచరాశిలో నున్న ఇతరులను మోసము చేయుట వలన సుఖమును పొందును. 
11.నీచ నవాంశలోనున్న స్త్రీ పురుషులను ఇతరులకు అమ్ముటవలన సుఖమును 
పొందును. 
12. స్వరాశిలో నున్న జాతకుడు రస పదార్థములు (పాలు పెరుగు నెయ్యి మజ్జిగ 
మున్నగునవి) విక్రయించడము వలన సుఖమును పొందును. 
గ్రహములకు సుఖమునిచ్చు శక్తి :- 
సుఖం శనౌ సుఖస్యేస్యాదథ శ్రేష్టం క్రమాచ్చతత్‌ 
శని భౌమార్మ శుక్రజ్ఞ చన్టజీవై: సుఖస్టితౌ 17 
చతుర్ధభావములో శని శుభస్థితిలోనున్న సుఖమునిచ్చును. శనికన్న రవి వలన 
అధిక సుఖము కలుగును. రవికన్న అధిక సుఖము శుక్రుడు, శుక్రునికన్న అధిక 
సుఖము బుధుడు, బుధునికన్న అధిక సుఖము చంద్రుడు ప్రదానము చేయును. 
చంద్రునికన్న గురువు అధిక బలమునిచ్చును. 


oS If ౨ [౬ 


50 __ాాాాాాా షష్టాధ్యాయము 


చతుర్ధ భావస్థిత గ్రహఫల చక్రము 


గ్రహముల రవి చంద్రుడు | కుజుడు | బుధుడు (గురువు | శుక్రుడు | శని 
ద్వాదశ స్థితి 
స్వోచ్చ కష్టజ వాహన | పరహత్య | మహా నిత్య మిత్ర పక్షిబం 
సత శ ఖు న స జ 
విత్తనము | జన్వము | వంచన సమృద్ది | జన్వము | హారము 
శుభవర్లు పరదార | నిత్య వంచన | అక్షయ |ధర్మజము| వాహన | కర్షణము 
అయో క కో ద 
నీచ రాశి నూతన | ద్యూత మధ్య క్లేశ నీచ పరదార | అమను 
కత నా పసం ల 
నీచ నవాంశ | దుఃఖము | అధిక మోసము | పరసేవ | మిశ్రిత | వినాశ లోక 
హొమము కో ద [ద [ద 
పాపవర్లు బుణ పాప బంధ అంత్య చౌర్య గురుపల్స్నీ పర 
మిత్రరాశి సపాసము|] బహుపుత్ర పరశో సుపుత్ర | అంగ రోధన స్వస్త్రీ 
కవత మానాన 
మిత్ర చౌర్య | పితృ అన్యాయ | కలత్రో | భృత్యు | అజావ్య | స్వప్రీ 
హాని జన్వము | నము తము |జన్వము | జన్వము | మనము 
శత్రురాశి విరోధము] అనీతి పుంశ్చలి | క్రయ నీచ కుసేవ పర 
హమ [క [| 
శత్రు నవాంశ | పరసేవ | కపట పర పశు నీచ పరదేశ మనుష్య 
Se నాలి తాల లా 
స్వరాశి వధ దుష్ట మోహము | స్వబంధు | శాసన ద్విజ రస 
న అ మొ మె [అ 


కశ్యపజాతకములోని షష్టాధ్యాయము సమాప్తము 


కశ్యప జాతకము 49 


7. సప్తమాధ్యాయము 


పంచమభావ ఫలాధ్యాయము 
(గ్రహముల ద్వాదశస్థ ఫల కథనము : 
స్వోచ్చే స్వోచ్చనవాంశే చ శుభవర్గోః థ నీచగే 


నీచాంశే క్రూర షద్వర్లే మి(త్రభే సుహృదంశకే 1 
వర్గోత్తమే?_ రిభేర్యంశే స్వర్‌క్షే ద్వాదశధా క్రమాత్‌ 
ఫలం ద్వాదశ భావోత్ధం కథ్యతే చ్యవనోదితమ్‌ 2 


మహర్షి చ్యవనముని వచనానుసారము 1.స్వోచ్చరాశి 2.స్వోచ్చనవాంశ 8. శుభ 
షడ్వర్గు 4 నీచరాశి 5. నీచనవాంశ 6. పాపషడ్వర్ల్గు 7. మిత్రరాశి 8. మిత్ర నవాంశ 
9. వర్గోత్తమము 10. శత్రురాశి 11. శత్రు నవాంశ 12.స్వరాశులలో నున్న గ్రహముల 
ఫలితములు తెలుపబడెను. 
పంచమభావస్థ ద్వాదశవిధ రవి ఫలము :- 
హింస్రాశ్చాల్సాయుషో దైన్య రోగాద్యా జాతినష్టకా: 


వికలాజ్లా గర్భనష్ట స్తెక్ల సౌభాగ్య సంయుతా: 8 
సుశీలవృత్తా వ్యసన సంయుతా పరదారజా: 
పరప్రీజ విగుణాశ్చౌరార్కేపజ్బుమే సుతా: 4 


1. రవి పంచమభావములో స్వోచ్చరాశిలోనున్న జాతకుడుపుత్రాదులను హింసించువా 
డగును. 

2. ఉచ్చనవాంశలోనున్న జాతకుని సంతతి అల్పాయువును కలిగియుండును. 
సంతానము 382 - 40 సంవత్సరముల మధ్య మృత్యువును పొందును. 

. శుభ రాశి వర్గములోనున్న సంతతి దీనత్వముతో నుండును. 

. నీచరాశిలోనున్న తన సంతానము తమ కుటుంబమునకు హాని కలిగించును. 

ప నీచనవాంశలోనున్న సంతానము వికలాంగములతో నుండును. 

. పాప షడ్వర్గులోనున్న జాతకుని సంతానము గర్భములోనే నష్టమును పొందును. 

| మిత్రరాశిలోనున్న జాతకుని సంతతి భాగ్యవంతులగును. 

. మిత్ర నవాంశలోనున్న సంతతి సదాచారము కలిగియుండును. 

i వర్గోత్తమములోనున్న జాతకుని సంతానము వ్యసనపరులగును. 

10.నీచరాశిలో నున్న స్రీ సంతతి కలుగును. 

11.నీచ నవాంశలోనున్న ఇతర ప్తీల వలన సంతతి కలుగును. 

12.స్వరాశిలో నున్న జాతకుడుగుణహీనుడు చోరుడగును. 

పంచమభావస్థ చంద్ర ఫలము :- 


౨ ౦౦ రాల ౮ 


50 సప్తమాధ్యాయము 


౨ ౨౦ rE] EE లల 


సులోచనా రమ్యరూపా సౌభాగ్య సంయుతా: 

పాపా: పాపైకనిరతా: పరరకా: సుశీలకా: ర్‌ 
శౌచదైన్యయుతా: భరృపరహీన స్వభావకా: 

వ్యజ్లాప్రగల్భసుభగా: కన్యాశ్చ[న్దే సుతస్థితే 6 


. చంద్రుడు పంచమభావములో స్వోచ్చరాశిలోనున్న జాతకుడు సుందరమైన 


నేత్రములు కలవాడగును. 


. ఉచ్చనవాంశలోనున్న జాతకుని పుత్రిక రూపవతి యగును. 

. శుభ రాశి వర్గములోనున్న పుత్రిక రూపవతి సంతానవతి యగును. 

. నీచరాశిలోనున్న పుత్రిక అశుభకర్మ చేయునదగును. 

. నీచనవాంశలోనున్న పుత్రిక పాపాచారము కలదగును. 

. పాప షడ్వర్గలోనున్న జాతకుని సంతతి పరపురుషునిపై ఆసక్తి కలిగియుండును. 
. మిత్రరాశిలోనున్న జాతకుని పుత్రిక సుశీలయగును. 

. మిత్ర నవాంశలోనున్న పుత్రిక పవిత్రురాలు, దీనురాలగును. 

. వర్గోత్తమములోనున్న పుత్రిక పతిభక్తి కలిగినదగును. 


10. శత్రురాశిలో నున్న పుత్రిక నికృష్ణురాలగును. 
11.శత్రు నవాంశలోనున్న పుత్రిక శరీరము వికృతముగా నుండును. 
12.స్వరాశిలో నున్న జాతకుని పుత్రిక చతురురాలు, సౌభాగ్యవతి యగును. 


పంచమభావస్థ కుజ ఫలము :- 
శౌర్యాల్ప జీవినో రోగయుక్తా: పాపర్ధదేహిన: 
పరదారయుతా౨_ల్పాయుషా: పాపా మితంయవా: 7 
విరుద్ధవిధిసంయుక్తా బన్ఫుహీనశ్చ సవ్రణా 
కుచైలా: పరతర్శికా: స్యు; కుజే తనయుగేసుతా: 8 


౧ ౦౦ఎరాలాట లుగ 


. పంచమభావములో ఉచ్చలో కుజుడున్న జాతకుడు పరాక్రమవంతుడగును కాని 


అల్పాయువు కలిగి యుండును. 


. ఉచ్చనవాంశలోనున్న జాతకుని పుత్రుడు రోగయుక్తుడగును. 

. శుభ రాశి వర్గములోనున్న పుత్రుడు పాపకర్మ చేయువాడగును. 

. నీచరాశిలోనున్న జాతకుని పుత్రుడు పరస్రీలపై వ్యామోహము కలిగియుండును. 
. నీచనవాంశలోనున్న పుత్రుడు అల్పాయువు కలవాడగును. 


పాప షడ్వర్గులోనున్న జాతకుని సంతతి పాపాత్ములగును. 


. మిత్రరాశిలోనున్న జాతకుని పుత్రుడు మందగతితో చలించును. 
. మిత్ర నవాంశలోనున్న పుత్రుడు ధర్మ విరుద్ధముగా ప్రవర్తించును. 
. వర్గోత్తమములోనున్న జాతకుని పుత్రుడు బంధువుల ముందు హీనముగా 


ప్రవర్తించును. 


కశ్యప జాతకము ౩51 
10. శత్రురాశిలో నున్న జాతకుని పుత్రుని శరీరముపై వ్రణములుండును. 


11. శత్రు నవాంశలోనున్న పుత్రుడు మలిన వస్త్రములు ధరించును. 
12. స్వరాశిలో నున్న జాతకుని పుత్రుడు ఇతరులను గురించి ఆలోచిస్తు సమయమును 
వ్యర్థము చేయును. 
పంచమభావస్థ బుధ ఫలము :- 
సుభగాస్యుర్వినయినో వీర్య్వవన్తో తి దుఃఖితా: 


పుత్రా: సువికృతా: కన్యా నృశంసా చాథవాత్మజా 9 
నిరుజా: శౌచ నిపుణా నీతిజ్ఞాహతబాస్థవా: 
పిశునాగురుదేవాదిభకా: స్యుః పజ్బమే బుధే 10 
1. బుధుడు పంచమభావములో స్వోచ్చరాశిలోనున్న జాతకుని పుత్రుడు సుందరుడు, 
భాగ్యవంతుడగును. 


. ఉచ్చనవాంశలోనున్న జాతకుడు వినయము కలిగియుండును. 

. శుభ షడ్వర్గులోనున్న పుత్రుడు శక్తిశాలి యగును. 

నీచరాశిలోనున్న జాతకుని పుత్రుడు దు:ఖితుడగును. 

: నీచనవాంశలోనున్న పుత్రుడు వికారయుక్తుడగును. 

. పాప షడ్వర్గులోనున్న జాతకుని పుత్రిక నిందనీయురాలగును. 

| మిత్రరాశిలోనున్న జాతకుని పుత్రుడు రోగహీనుడగును. 

. మిత్ర నవాంశలోనున్న పుత్రుడు శౌాచాచారపరాయణుడగును. 

వర్గోత్తమములోనున్న జాతకుని పుత్రుడు నైతిక ఆచారము కలిగినవాడగును. 

10. శత్రురాశిలో నున్న జాతకుని పుత్రుడు బంధువులు లేనివాడగును. 

11.శ[తు నవాంశలోనున్న పుత్రుడు చాడీలు చెప్పువాడగును. 

12. స్వరాశిలో నున్న జాతకుని పుత్రుడు గురు దేవ (బ్రాహ్మణాదులను 
పూజించువాడగును. 

పంచమభావస్థ గురు ఫలము :- 

బహువీర్యాశ్చ సుభగా: ప్రియలోకాశ్చ దుఃఖితా 


Kee RES] EE ల [౧ 


పాపినీగత సౌహార్తా నానావిధ ధనాన్వితా: 11 
సుశీలా సుప్రభాశ్సైవ వైరాగ్య పతితాస్తథా 
ద్యూతప్రియా౭_ద్భుతాద్యా పుత్రాస్యు: పుత్రగే గురౌ 12 


1. గురుడు స్వోచ్చరాశిలో పంచమభావములోనున్న జాతకుని పుత్రునికి అత్యంత 
పరాక్రమము తోడగును. 

2. స్ప్వోచ్చనవాంశలోనున్న జాతకుని పుత్రుడు సౌభాగ్యవంతుడగును. 

5. శుభ షడ్వర్గులోనున్న పుత్రుడు అందరికి ప్రియమైనవాడగును. 


ర సప్తమాధ్యాయము 
. నీచరాశిలోనున్న జాతకుని పుత్రుడు దు:ఖితుడగును. 
. నీచనవాంశలోనున్న పుత్రుడు పాపాత్ముడగును. 
. పాప షడ్వర్గులోనున్న జాతకుని పుత్రుడు, మిత్రులు లేనివాడగును. 
. మిత్రరాశిలోనున్న జాతకుని పుత్రుడు అనేక విధములుగా ధనవంతుడగును. 
. మిత్ర నవాంశలోనున్న పుత్రుడు సుశీలుడగును. 
. వర్గోత్తమములోనున్న జాతకుని పుత్రుడు తేజస్వియగును. 
10. నీచరాళిలో నున్న జాతకుని పుత్రుని వైరాగ్య భ్రష్టుడగును. 
11.నీచ నవాంశలోనున్న పుత్రుడు జ్యూదము నందు ఆసక్తి కలవాడగును. 
12. స్వరాశిలో నున్న గురుడు జాతకునికి ఒక అద్భుతమైన పుత్రుడు కలుగును. 
పంచమభావస్థ శుక్ర ఫలము :- 
రూపశౌభాగ్యశాలినో బహుపుత్రా: సురూపకా: 


౧౨ ౦౦ ఎ రా ల| ఖు 


విధిఘ్నాస్తు కురూపాధ్యా: పరరక్తా: మితంయవా: 13 
పతివ్రతా: సత్యపరా: సుప్రభా: పానతత్పరా: 
కృతఘ్నా సు:ఖసంయుక్తా: కన్యాశుక్రే హతారయ: 14 
1. శుక్రుడు పంచమభావములో స్వోచ్చరాశిలోనున్న జాతకుడు సౌభాగ్యశాలురైన 
కన్యలను పొందును. 


| ఉచ్చనవాంశలో నున్న జాతకునికి అనేకమంది పుత్రికలు కలుగును. 

న శుభషడ్వర్లులోనున్న జాతకునికి సుందరమైన కన్యలు కలుగును. 

. నీచరాశిలోనున్న జాతకునికన్యలు శాస్త్ర విరుద్దమైన ఆచారము కలిగియుందురు. 
. నీచనవాంశలోనున్న జాతకుని కన్యలు పరపురుషాసక్తులగుదురు. 

. పాప షడ్వర్గులోనున్న జాతకుని కన్యలు మందగతితో చలించెదరు. 

3 మిత్రరాశిలోనున్న జాతకుని కన్యలు పతివ్రతలగుదురు. 

. మిత్ర నవాంశలోనున్న జాతకుని కన్యలు సత్య పరాయణులగుదురు. 

. వర్గోత్తమములోనున్న జాతకుని కన్యలు తేజస్సును కలిగియుందురు. 
10.శత్రురాశిలో నున్న జాతకుని కన్యలు మద్యపానమునందాసక్తి కలిగియుందురు. 
11.నీచ నవాంశలోనున్న జాతకుని కన్యలు కృతఘ్నులగుదురు. 

12.స్వరాశిలో నున్న జాతకునికి కన్యలు శత్రువులు లేనివారగుదురు. 

పంచమ భావస్థ శని ఫలము :- 

బహుద్విషో: రోగయుకా: కృతఘ్నా: వాల్చనష్టకా: 

అజాతయౌవనా రోగయుక్తా:కృషిపరాయణా: 15 
పశుపా: బహుక్షేశా: పుత్రస్యు: పుంస్వ హీనకా: 


0 06 ఇ 6 I = WOM 


కశ్యప జాతకము లాలాజలం 
అపుత్రత్వం పానరతం పుత్రత్వం సుతగే శనౌ 16 
1. శని పంచమభావములో స్వోచ్చరాశిలోనున్న జాతకుని పుత్రులు ఇతరులతో 
వైరమును పొందును. 
. ఉచ్చనవాంశలో నున్న జాతకుని పుత్రులు రోగులగుదురు. 
| శుభషడ్వర్గులోనున్న జాతకునిపుత్రులు కృతఘ్నులగుదురు. 
. నీచరాశిలోనున్న జాతకుని పుత్రులు అల్పాయువు కలిగియుందురు. 
. నీచనవాంశలోనున్న జాతకుని పుత్రులు యౌవనవంతులుకారు, ఎల్లప్పుడు 
దీనముగా ముసలితనము కలవారివలె కనపడును. 
. పాప షడ్వర్గులోనున్న జాతకుని పుత్రులు రోగముతో పీడితులగుదురు. 
. మిత్రరాశిలోనున్న జాతకుని పుత్రులు శ్రామికులగుదురు. 
. మిత్ర నవాంశలోనున్న జాతకుని పుత్రులు పశుపాలన చేయుదురు. 
. వర్గోత్తమములోనున్న జాతకుని పుత్రులు నపుంసకులగుదురు. 
10.శత్రురాశిలో నున్న జాతకుని పుత్రులు హీనమైన జీవితముననుభవించెదరు.. 
11.శత్రు నవాంశలోనున్న జాతకుని పుత్రులు మద్యపానమునందాసక్తి కలిగి 
యుందురు. 
12.స్వరాశిలో శని పంచమభావములోనున్న జాతకునికి పుత్రులు తప్పక కలుగుదురు. 
పంచమభావగత స్త్రీ పురుషరాశి గ్రహఫలము :- 
సుతభావ: సమప్రీణాం నృణామోజ: ప్రసూదితా: 
స్రీపుంక్తీఐ దృష్టం ప్రాయుస్తత్తద్‌ ప్రసూదిత: 17 
1. జన్మకుండలిలో పంచమభావము సమరాశియైన కన్యలు అధికముగా కలుగుదురు. 
2. పంచమభావము విషమరాశియైన పుత్రులు కలుగుదురు. 
విశేషము :- పంచమభావము గ్రహరహితము, దృష్టి రహితమైనపుడు ఈ ఫలము 
కలుగును. 
3. పంచమభావముపై పురుష గ్రహము (రవి, కుజు, గురు)ల దృష్టి కలిగిన అధికపుత్ర 
సంతానము కలుగును. 
4. పంచమభావముపై స్త్రీ గ్రహముల (చంద్ర, శుక్రుల) దృష్టి యున్న కన్యా సంతాన 
మధికమగును. 
5. పంచమభావముపై నపుంసక గ్రహముల (బుధ,శని) దృష్టి యున్న నపుంసకులు 
జన్మించెదరు. 
6. సమరాశిలో స్తీ గ్రహముల దృష్టి యుతి యున్న కన్యాసంతానము కలుగును. 
7. పంచమభావములో విషమరాశిపై పురుషగహముల దృష్టి లేక యుతి యున్న 
నిశ్చయముగా పుత్రసంతానమధిముగా కలుగును. 


SIE ౨ గ 


౧౨ ౦ =-ఎ* రా 


రశ సప్తమాధ్యాయము 
పంచమభావస్థిత ఫలచక్రము - సంతానము 


ద్వాదశ స్టితులు (పుత్ర | పుత్ర | (పుత్ర) (పుత్ర) 
ఉచ్చరాశి హింసక | సులోచన | శూర సౌభాగ్య శక్తిమాన | రూప బహుద్వేకీ 
alas 
పుత్ర మిత్ర మ పుత్ర 
శుభవర్లు రోగీ దీన | రూపసౌభా] పాప శక్తిశాలి య న. 
నీచ రాశి జాతినష్ట | పాపా పరదార | దు;ఖి (పాపి a ఆ 
కకక కొక కా 
నీచ నవాంశ | వికలాంగ | పరాసక్త | అల్ఫాయు! వికృత | పాపి కురూప 
mas Wea 
నాశము పుత్ర కన్న రహిత గతి సంతతి 


మిత్రరాశి తేజస్వి | సుశీల |సీమిత |నిరోగ (ధని పతివ్రత | కృషిపరా 
సౌభాగ్య సంతతి యణపుత్ర 
సుశీల మలిన అధార్మిక | శౌచని సుశీల సత్య పశుపాల 
అనై పు నేల -! 
క న పన 
వ్రత హీన మాన్‌ యుక్త 
శత్రురాశి పరదార | తుచ్చ వ్రణ హత _ (వైరాగ్య | పానత | పుత్ర 
జపుత్ర | స్వభావ (యుక్త | బంధన | పతిత త్పర భావ 
శత్రు నవాంశ | పరస్త్రీ వ్యంగ కుచైల | పిశున |ద్యూత | కృతఘ్న | మద్యపాన 
Sle le le నా 
స్వరాశి గుణహీన ప్రగల్భ పరచిం | గురు | అద్భుత | నష్టశత్రు | అవశ్య 
we le ప 


కశ్యపజాతకములోని సప్తమాధ్యాయము సమాప్తము 


కశ్యప జాతకము బాలక 


8. అష్టమాధ్యాయము 


షష్టమభావగత గ్రహముల ఫలము 

(గ్రహముల ద్వాదశస్థ ఫల కథనము : 

స్వోచ్చే స్వోచ్చనవాంశే చ శుభవర్లోత థ నీచగే 

నీచాంశే క్రూర షద్వర్లే మి(త్రభే సుహృదంశకే 1 

వర్లోత్తమేల రిభేర్యంశే స్వర్‌క్షే ద్వాదశధా క్రమాత్‌ 

ఫలబ్బు శత్రు భావోత్ధం కథ్యతే చ్యవనోదితమ్‌ 2 

మహర్షి చ్యవనముని వచనానుసారము 1.స్వోచ్చరాశి 2.స్వోచ్చనవాంశ 3. శుభ 

షడ్వర్గు 4. నీచరాశి 5.నీచనవాంశ 6. పాపషడ్వర్లు 7.మిత్రరాశి 8. మిత్ర నవాంశ 
9.వర్గోత్తమము 10. శత్రురాశి 11.శత్రు నవాంశ 12.స్వరాశిగత గ్రహముల భావము 
లలో ఫలమును చ్యవనమతాను సారము తెలుపబడుతున్నది. 
షష్టమ భావస్థ ద్వాదశవిధ రవి ఫలము :- 

ఉచ్చో విప్రో నరపతి: కుమతి: స్త్యనురాగవాన్‌ 


పరతర్శక సంజ్ఞక వాజిజాత్యానురాగవాన్‌ తి 
గోపాల స్వల్పశిల్స్పీ చ కామినీ కులటాసుత: 
విలాసినీ భవేదర్కే శత్రుభావగతే క్రమాత్‌ 4 


. రవి షష్టమ భావములో స్వోచ్చరాశిలోనున్న జాతకుడు శ్రేష్టమైన వ్యక్తి యగును. 

. ఉచ్చనవాంశలో నున్న ఉత్తమ బ్రాహ్మణ సమానుడగును. 

. శుభషడ్వర్గులోనున్న జాతకుడు రాజసమానుడగును. 

. నీచరాశిలోనున్న దుర్చిద్ధి కలిగినవాడగును. 

. నీచనవాంశలోనున్న జాతకుడు స్రీలయందనురక్తుడగును. 

. పాప షడ్వర్గులోనున్న జాతకుడు ఇతరుల సుఖ దు:ఖములను గూర్చి ఆలోచన 
చేయువాడగును.. 

7. మిత్రరాశిలోనున్న జాతకుడు వాహనములయందు ఆసక్తి కలిగినవాడగును. 

8. మిత్ర నవాంశలోనున్న జాతకుడు గోపాలకుడగును. 

9. వర్గోత్తమములోనున్న జాతకుడు సామాన్య శిల్పి యగును. 

10. శత్రురాశిలో నున్న జాతకుడు కాముకస్రీకి పుత్రుడగును. 

11. శత్రు నవాంశలోనున్న జాతకుడు కులటా పుత్రుడగును. 


రా M1 2 ల [0౦ 


56 ాలాలాలాలాలాలాలాలాలాలాలాాాా అష్టమాధ్యాయము 
12. స్వరాశిలో నున్న జాతకుడు విలాసవంతమైన స్త్రీకి పుత్రుడగును. 
షష్టమభావస్థిత చంద్ర ఫలము :- 

శాగస్ర్రజ్ఞ: పరదారైకరతో భూమిపతిస్తథా 

బహుప్రకారో వైరజ్ఞ: స్వవర్గోభూమి పాలక: ర్‌ 

రాజపుత్రో నృశంసశ్చ విక్రానో వాహినీపతి: 

గురువత్సల ఇన్లా స్యాచ్చత్రువై శత్రుభావగే 6 
. చంద్రుడు షష్టమ భావములో స్వోచ్చరాశిలోనున్న జాతకుడు శాస్రజ్ఞుడగును. 
. ఉచ్చనవాంశలో నున్న పరస్త్రీ రతుడగును. 
. శుభషడ్వర్గులోనున్న జాతకుడు అధిక భూమిని కలిగి ఉండును. 
. నీచరాశిలోనున్న జాతకుడు అనేక విధములైన మంచి చెడు గుణములు కలిగి 

ఉండును. 
. నీచనవాంశలోనున్న జాతకుడు విరోధిపై ప్రతీకారము చేయుటకు ప్రయత్నించును. 
. పాప షడ్వర్గులోనున్న జాతకుడు స్వర్గమును పాలించువాడగును.. 
. మిత్రరాశిలోనున్న జాతకుడు సక్రమముగా భూమిని రక్షించువాడగును. 
. మిత్ర నవాంశలోనున్న రాజపుత్రునితో సమానముగా నుండును. 
. వర్గోత్తమములోనున్న జాతకుడు నృశంసకుడగును. 
10. శత్రురాశిలో నున్న జాతకుడు పరాక్రమ వంతుడగును. 
11.శత్రు నవాంశలోనున్న జాతకుడు సమూహమునకు నాయకుడగును. 
12. స్వరాశిలో నున్న జాతకుడు గురు జనులకు ప్రియమైనవాడగును. 
షష్టమభావగత కుజ ఫలము :- 
నీచ: నీచకులోత్పన్న; పరదేశస్థితస్తత: 


య అ౨ [౦ ౪౯౭4 


‘0 0 NAM రా ల 


అన్యజ: కృషికర్యా చ ధనధాన్య వివర్ణిత: 7 
పుత్రోబన్లు: మాతులశ్చ హితవో గుణజాతభృత్‌ 
ప్రియసాహస ఆరేస్యాచ్చత్రు: శాత్రవవర్గగ: 8 


1. కుజుడు ఉచ్చరాళిలో షష్టమ భావములోనున్న జాతకుడు నీచ ప్రకృతి కలవాడగును. 
2. ఉచ్చనవాంశలో నున్న నీచకులములో పుట్టినవాడగును. 

8. శుభరాళి వర్గములోనున్న జాతకుడు (ప్రవాస జీవితము గడుపును. 

4. నీచరాశిలోనున్న జాతకుడు అంత్య కులములో పుట్టినవాడగును. 

ర్‌. నీచనవాంశలోనున్న వ్యవసాయ దారుడగును. 


కశ్యప జాతకము 57 
6. పాప షడ్వర్గులోనున్న ధనధాన్యహీనుడగును.. 

7. మిత్రరాశిలోనున్న జాతకుడు పుత్రులను కలిగియుండును. 

8. మిత్ర నవాంశలోనున్న బంధువులు కలవాడగును. 

9. వర్గోత్తమములోనున్న జాతకుడు తన మామతో కూడియుండును. 

10. శత్రురాశిలో నున్న జాతకుడు జ్యూదాది వ్యసనములతో కూడియుండును. 
11.శత్రు నవాంశలోనున్న శస్త్రధారి యగును. 

12. స్వరాశిలో నున్న జాతకుడు అధిక సాహసము కలవాడగును. 


షష్టమభావగత బుధ ఫలము :- 
దుఃఖభావో విరూపాథ్యోల_ నుకూలో వికలేక్షణ: 
విపాదకర కర్ణశ్చ ద్వన్పహీనశ్చ మన్వాపి 9 
మన్రిపుత్ర: పరవధూరత: పరధనాపహః 
నృశంస చౌరో వ్యసనీ శత్రుజ్జేశత్రుభావగే 10 


1. బుధుడు షష్టమ భావములో స్వోచ్చరాశిలో నున్న జాతకుడు దుష్ట స్వభావము 
కలిగి యుండును. 

2. ఉచ్చనవాంశలో నున్న కురూపియగును. 

8. శుభరాశి వర్గములోనున్న లోక వ్యవహారములో అందరికి ప్రియుడగును. 

. నీచరాశిలోనున్న జాతకునికి వ్యాకులతతో కూడిన నేత్రములుండును. ఎల్లప్పుడు 
భయముతో చూచుచుండును. 

5. నీచనవాంశలోనున్న అంగహీనుడగును. 

6. పాప షడ్వర్గులోనున్న జాతకుడు సంఘర్షణతో జీవితము గడుపును. 

7. మిత్రరాశిలోనున్న జాతకుడు మంత్రాంగములో నిపుణుడగును. 

8 

9 


యె 


. మిత్ర నవాంశలోనున్న మంత్రి పుత్రునితో సమానమగును. 
. వర్గోత్తమములోనున్న జాతకుడు పరస్రీగామి యగును. 
10.శత్రురాశిలో నున్న ఇతరుల ధనమును హరించును. 
11.శత్రు నవాంశలోనున్న నృశంస కర్మ, దొంగతనము చేయును. 
12. స్వరాశిలో నున్న జాతకుడు వ్యసన పరుడగును. 
షష్టభావగత గురు ఫలము :- 
బహుశో మన్రిహీనశ్చ (స్తనుకూలో౭_న్య సైనిక: 
పాననిష్టో విగుణశ్చ ప్రసిద్ధ: ప్రథితస్తుత: 11 


58 ____ాాాాాాా. అష్టమాధ్యాయము 
స్వరాధ్యో మజ్గలో హీనో బాన్థవో వినయోజ్బిత: 


0 0 ఎ 05 1 > WOM 


బహుపుత్రసుఖో జీవో శత్రు: స్వాచ్చత్ర భావగ: 12 


. గురుడు షష్టమ భావములో స్వోచ్చరాశిలో నున్న జాతకుడు అధిక శత్రువులు 


కలవాడగును. 


. ఉచ్చనవాంశలో నున్న అనుకూలమైన సలహాలనిచ్చువారు దొరకరు. 

. శుభరాశి వర్గములోనున్న జాతకుడు భార్యకు అనుకూలవ్యక్తి యగును. 
. నీచరాశిలోనున్న జాతకుడు ఇతరులకు సైనికునివలె పనిచేయును. 

. నీచనవాంశలోనున్న జాతకుడు మద్యపాన ప్రియుడగును. 

. పాప షడ్వర్గులోనున్న జాతకుడు గుణహీనుడగును. 

. మిత్రరాశిలోనున్న జాతకుడు ప్రసిద్దుడగును. 

. మిత్ర నవాంశలోనున్న జాతకుడు అధిక గౌరవమును పొందును. 

. వర్గోత్తమములోనున్న జాతకుడు మంచి స్వరము కలిగియుండును. 


10. శత్రురాశిలో నున్న శుభకార్యములు చేయును. 

11.శత్రు నవాంశలోనున్న బంధువులతో పాటు అందరితో వినయముగా ప్రవర్తించడు. 
12.స్వరాశిలో నున్న జాతకుడు పుత్రుల వలన సుఖమును పొందును. 
షష్టమభావగత శుక్ర ఫలము :- 


0 NA 06 {1 -~ WOM 


జితారి: విజితారాతి: బన్నూక: ప్రణతాహిత: 


బహుకన్యో గజపతి: పాపవాన్‌ నృపబాన్థవమ్‌ 18 
కలత్రవర్గో౭_ థశుభో నృశంసో రోమవర్ణిత: 
ధనహీనో భృగసుతే శత్రు స్వోచ్చత్రు భావగే 14 


. శుక్రుడు షష్టమ భావములో స్వోచ్చరాశిలో నున్న జాతకుడు శత్రువుల జయించు 


వాడగును. 


. ఉచ్చనవాంశలో నున్న శత్రువులపై విజయమును పొందును. 

. శుభరాశి వర్గములోనున్న జాతకుడు శస్తదారియై ఎరుపురంగు కలిగియుండును. 
. నీచరాశిలోనున్న బలహీనులను హింసించువాడగును. 

. నీచనవాంశలోనున్న జాతకుడు ప్రీ సంతానముతో నుండును. 

. పాప షడ్వర్గులోనున్న జాతకుడు గజాది వాహనములు కలిగియుండును. 

. మిత్రరాశిలోనున్న జాతకుడు పాపాత్ముడగును. 

. మిత్ర నవాంశలోనున్న రాజుకు బంధువగును. 


కశ్యప జాతకము __ాలాలాాాాాాాాల్‌9 


9. వర్గోత్తమములోనున్న అనుకూలమైన భార్య లభించును. 

10.శత్రురాశిలో నున్న నృశంస స్వభావము కలవాడగును. 

11.శత్రు నవాంశలోనున్న రోమహీన శరీరము కలవాడగును. శరీరముపై వెంట్రుక 
లుందవు.. 

12. స్వరాశిలో నున్న జాతకుడు ధనహీనుడగును. 


షష్టమభావగత శని ఫలము :- 
నవాల్సారి: జితరిపు: నత: ఖల నృశంసక: 
కృషికృచ్చెవ అమృష్ట: వణిక: బహుధర్శకృత్‌ 15 
గతార్థః పాప కృద్‌ద్వేషి పుత్రదారుణ నర్తక: 
భూయో౭_రిదో రవి: స్వోచ్చమన్లారౌ తనుశత్రుదౌ 16 


1. శని షష్టమభావములో స్వోచ్చరాశిలో నున్న జాతకుడు శత్రువులపై ఆధిక్యము 
చూపించును. 

. ఉచ్చనవాంశలో నున్న శత్రువులను పరాజితులను చేయును.. 

. శుభ షడ్వర్గములోనున్న వినయముతో నుండును. 

. నీచరాశిలోనున్న జాతకుడు దుష్టస్వభావము కలవాడగును. 

. నీచనవాంశలోనున్న నృశంసు (క్రూరుడు. నిర్ణయుడు)డగును. 

. పాప షడ్వర్గులోనున్న వ్యవసాయమునందాసక్తి కలవాడగును. 

. మిత్రరాశిలోనున్న జాతకుడు వర్ణసంకరుడగును. 

. మిత్ర నవాంశలోనున్న జాతకుడు వ్యాపారము చేయును. 

. వర్గోత్తమములోనున్న ధార్మిక మనస్తత్వము కలవాడగును. 

10. శత్రురాశిలో నున్న ధనహీనుడు, పాపి, ద్వేషము కలవాడగును. 

11.శత్రు నవాంశలోనున్న కఠోర స్వభావము కలిగిన పుత్రులు కలిగియుండును. 

12. స్వరాశిలో నున్న జాతకుడు నర్తకుడగును. 


౨ 0 ఎ రాల యమ WOM 


60 లాలా. అష్టమాధ్యాయము 
షష్టమ భావస్థిత గ్రహఫల చక్రము 


గ్రహముల రవి చంద్రుడు | కుజుడు | బుధుడు (గురువు (శుక్రుడు | శని 
ద్వాదశ స్థితి 
స్వోచ్చ వైజ్ఞానిక | నీచ దుఃఖి | బహు | విజేత 
అదర 
సోచ్చ నవాంశ] బ్రాహ్మణ | పరదార నీచకు | కురూప య విజయ 
సదృశ లోత్సన్న 
శుభవర్లు పరదేశ | లోక రక్తవర్ల వినమ్ర 
చం వన అకా 
దృష్టి హిత 
నీచ నవాంశ | ప్రీప్రేమి కృషక మద్య బహుపుక్రి| ఖలుడు 
mere 
క్రూరషడ్వర్లు పరత స్వజాతి | ధన ద్వంద్వ | గుణ వాహన 
ele lle le le 
ప్రేమి వాన్‌ మర్శి సంకర 
తె జగన లు న మో 
నవాంశ సమాన | యుక్త మిత్రత 
వర్గోత్తమం నృశంస మాతుల సుస్వర | సుఖ 
(పేమ జీవనము . 
శత్రురాశి కామినీ | విక్రాంత | జూదరి | పరధనా | మంగల | క్రూర ధనహీన 
bE = 
a నవాంశ | కులటా | ముఖ్య శస్త్ర నిరయి |వినయ (రోమ కఠోర 
సృ సేవన ఫర 31౫ అక 
స్వరాశి గురు సాహస వ్యసనీ బహు ధన 
కమ నగ మిని 


కశ్యపజాతకములోని అష్టమాధ్యాయము సమాప్తము 


కశ్యప జాతకము _________6 


9. నవమాధ్యాయము 


సప్తమభావగత [గ్రహముల ఫలము 
(గ్రహముల ద్వాదశస్థ ఫల కథనము : 
స్వోచ్చే స్వోచ్చనవాంశే వా శుభవర్లోత_ థ నీచగే 
నీచాంశే క్రూర షడ్వర్లే మి(త్రభే సుహృదంశకే 1 
వర్గోత్తమే౭_ రిభే ర్యంశే స్వర్‌క్షే ద్వాదశధా క్రమాత్‌ 
ఫలం సప్తమ భావోత్టం కథ్యతే చ్యవనోదితమ్‌ 2 
మహర్షి చ్యవనముని వచనానుసారము 1.స్వోచ్చరాశి 2.స్వోచ్చనవాంశ 3. శు 
భషడ్వర్గు 4. నీచరాశి 5. నీచనవాంశ 6. పాపషడ్వర్గు 7. మిత్రరాశి 8. మిత్ర 
నవాంశ 9. వర్గోత్తమము 10.శత్రురాశి 11.శత్రు నవాంశ 12.స్వరాశిగత గ్రహముల 
ఫలమును చ్యవనమతాను సారము తెలుపబడుతున్నది. 
సప్తమ భావస్థ ద్వాదశవిధ రవి ఫలము :- 
భార్యాకలిప్రియా నిత్యం పరధర్మైెక తత్పరా 


దరిద్రబన్థకీ రుగ్గా వశీలా ఘాతతత్పరా 3 
హీనవిత్తాప్రియరతి వ్యసనా స్వత్వ కృత్యభృక్‌ 
సాహసైకప్రియా సూర్యే భార్యా స్యాద్యూనభావగే 4 


1. రవి సప్తమ భావములో స్ప్వోచ్చరాశిలో నున్న జాతకుని భార్య కలహప్రియురా 
లగును. 

2. స్ప్వోచ్చనవాంశలో నున్న జాతకుని పత్ని తన కులపరంపరను వదిలి పరధర్మము 
నందాసక్తి కలిగియుండును. 

రి. శుభ షడ్వర్గములోనున్న జాతకుని పత్ని దరిద్రురాలగును. 

. నీచరాశిలోనున్న జాతకుని భార్య బంధకి (ఇతర పురుషుని యందాసక్తి కలిగి 

యుండునది) యగును. 

. నీచనవాంశలోనున్న జాతకుని భార్య రోగములతో పీడితురాలగును. 

. పాప షడ్వర్గులోనున్న జాతకుని భార్య శీలరహితురాలగును. 

. మిత్రరాశిలోనున్న జాతకుని భార్య బాధించునదగును. 

. మిత్ర నవాంశలోనున్న జాతకుని భార్య ధనహీనురాలగును. 

| వర్గోత్తమములోనున్న జాతకుని భార్య పతిప్రియ యగును. 


యె 


0 ౦] రా ల 


62 నవమాధ్యాయము 
10. శత్రురాశిలో నున్న జాతకుని భార్య వ్యసనపరురాలగును. 


11.శత్రు నవాంశలోనున్న జాతకుని భార్య తన స్వశక్తితో జీవించునదగును. 
12. స్వరాశిలో నున్న జాతకుని భార్య సాహసవంతురాలగును 
సప్తమభావగత చంద్ర ఫలము :- 
రూపసౌభాగ్య సంయుక్తా ప్రియవక్తా స్వరూపభాన్‌ 
రోహిణీ గుహ్యగోగాధ్యా పతిద్రోహ పరాయణా: ర్‌ 
ప్రియవాక్యా వినీతా చ ధర్మిష్టా దుష్టచేష్టితా 
గుప్తప్రభావా బహుకృత్య దక్షా౭_స్తగే విధౌ 6 
1. చంద్రుడు సప్తమ భావములో స్వోచ్చరాళిలో నున్న జాతకుని భార్య రూపవతి 
సౌభాగ్యవతి యగును. 
. స్వోచ్చనవాంశలో నున్న జాతకుని భార్య మధురముగా మాట్లాడును. 
. శుభరాశి వర్గములోనున్న భార్య సుందరి యగును. 
. నీచరాశిలోనున్న జాతకుని భార్య రోగ పీడితురాలగును. 
. నీచనవాంశలోనున్న జాతకుని భార్య గుప్తరోగము కలిగియుండును. 
. పాప షడ్వర్గులోనున్న పత్ని పతిద్వేషియగును. 
. మిత్రరాశిలోనున్న జాతకుని భార్య ప్రియముగా మాట్లాడును. 
. మిత్ర నవాంశలోనున్న జాతకుని భార్య వినయముతో నుండును. 
3 వర్గోత్తమములోనున్న జాతకుని భార్య ధర్మపరాయణురాలగును. 
10. శత్రురాశిలో నున్న జాతకుని భార్య దుష్టకార్యములు చేయును. 
11.శత్రు నవాంశలోనున్న జాతకుని భార్య గుప్త (ప్రభావముతో కార్యము నెరవేర్చును. 
12.స్వరాశిలో నున్న జాతకుని భార్య కార్యములు చేయుటయందు నిపుణురాలగును. 
సప్తమభావగత కుజ ఫలము :- 


౨ 00 ఎ 5 1 యమ [౨ ౬౭ 


ధనరూపోజ్లొతా వాతరూపాఖ్యాత ప్రభావకా 

పుంశ్చలీ కామభూయోం_రి: స్వవర్గపరివర్ణితా: 7 
లగ్ననేత్రే స్వల్పకేశా ప్రభుత్వపరివర్ణితా 

క్రూరస్వభావా హృత్‌ సుహృత్‌ బన్ధకీ ద్యూనగే కుజే 8 


1. కుజుడు సప్తమ భావములో స్వోచ్చరాశిలో నున్న జాతకుని భార్య ధనహీనురాలు, 
కురూపియగును. 
ట్ర ఉచ్చనవాంశలో నున్న జాతకుని భార్య వాతరూపములోనుండును.. 


కశ్యప జాతకము _____ 6 


౧౨ ౦ ఇ రా If nm Ww 


. శుభ వర్గులోనున్న జాతకుని భార్య అధిక ప్రభావము కలిగినదగును. 

స నీచరాశిలోనున్న జాతకుని భార్య పుంశ్చలియగును. (వ్యభిచారి) 

i నీచనవాంశలోనున్న జాతకుని భార్యకు శత్రువు అధికముగానుండును. 

. పాప షడ్వర్గులోనున్న జాతకుని భార్య తనవర్గము వారికి దూరముగానుండును. 
3 మిత్రరాశిలోనున్న జాతకుని భార్యకు చిన్న కేశములుండును. 

. మిత్ర నవాంశలోనున్న జాతకుని పత్ని నేత్రములు చిన్నవిగా నుండును. 

| వర్గోత్తమములోనున్న జాతకుని భార్య అసమర్భురాలయగును. 


10. శత్రురాశిలో నున్న జాతకుని భార్య క్రూర స్వభావురాలగును. 
11.శత్రు నవాంశలోనున్న జాతకుని భార్య తన స్నేహితురాలకు దూరముగా నుండును. 
12. స్వరాశిలోనున్న జాతకుని భార్య ఇతర పురుషునితో(బంధకి) ఆసక్తి కలిగి 


0 A 6 ff ~~ WOM 


9. 


యుండును. 


సప్తమభావగత బుధ ఫలము :- 


సురూప రోగనిర్ముక్తా మణ్జనైక పరాయణా 


కుపురుషేస్వనురక్తా చ వ్యసనాధ్యా గుణోజ్జితా 9 
బహుపుత్రాథ బహ్వుజ్ఞయానాసక్తా చ సుప్రభా 
అర్థహీనా జనేష్టా చ జ్లేల_ స్తగే స్యాత్సదా వధూ 10 


. బుధుడు సప్తమ భావములో స్వోచ్చరాశిలో నున్న జాతకుని భార్య సుందరి 


యగును. 


. ఉచ్చనవాంశలో నున్న జాతకుని భార్య రోగ రహితురాలగును. 

. శుభరాళి వర్గములోనున్న జాతకుని పత్ని ఎల్లప్పుడు అలంకారములతో నుండును. 
. నీచరాశిలోనున్న జాతకుని భార్య నీచ పురుషునియందాసక్తి కలిగియుండును. 

. నీచనవాంశలోనున్న జాతకుని పత్ని వ్యసన పరురాలగును. 

. పాప షడ్వర్గులోనున్న జాతకుని పత్ని సద్దుణవతియగును. 

. మిత్రరాశిలోనున్న జాతకుని పత్ని అధిక పుత్రులు కలిగియుండును. 

. మిత్ర నవాంశలోనున్న జాతకుని భార్య అధిక ఆహారమును భుజించునదగును. 


ప్రయాణా సక్తురాలగును. 
వర్లోత్తమములోనున్న జాతకుని భార్య కాంతిమతియగును. 


10. శత్రురాశిలో నున్న జాతకుని భార్య ధనహీనురాలగును. 
11. శత్రు నవాంశలోనున్న జాతకుని భార్య నిర్ధనురాలగును. 
12. స్వరాశిలో నున్న జాతకుని భార్య బంధువులందరికి ప్రియురాలగును. 


61 లాలా. నవమాధ్యాయము 


సప్తమభావగత గురు ఫలము :- 
ప్రియలోకా సౌఖ్యయుతా సుకులోత్తా కువంశజా 
మానినీపిశునా క్రూర బహుమితైశ్చ సంయుతా 11 
మణిమౌక్తికసంయుక్తా శుచిశ్చ చబ్బులా తథా 
కఠోరవాక్యాతిగుణా గురౌ జాతా ద్యూనస్థితే 12 


0 0 ఇ 6 1 ల [౬ 


. గురుడు సప్తమ భావములో స్వోచ్చరాశిలో నున్న జాతకుని భార్య అందరికి 


ప్రియముగా నుండును. 


స ఉచ్చనవాంశలో నున్న జాతకుని భార్య సుఖవంతురాలగును. 

. శుభరాశి వర్గములోనున్న జాతకుని భార్య మంచి కులములో జన్మించినదగును. 
8 నీచరాశిలోనున్న జాతకుని భార్య నీచ కులములో పుట్టినదగును. 

. నీచనవాంశలోనున్న జాతకుని భార్య చాడీలు చెప్పునదగును. 

. పాప షడ్వర్గులోనున్న జాతకుని భార్య క్రూరురాలగును. 

. మిత్రరాశిలోనున్న జాతకుని భార్య అధికమైన స్నేహితురాళ్ళు కలిగినదగును. 

. మిత నవాంశలోనున్న జాతకుని భార్య మణి మౌక్తికములతో కూడియుండును, 
వర్గోత్తమములోనున్న జాతకుని భార్య ఆచారవంతురాలగును. 


10. శత్రురాశిలో నున్న జాతకుని భార్య చంచల స్వభావము కలిగి యుండును. 
11.శత్రు నవాంశలోనున్న జాతకుని భార్య కఠోర వచనములు పలుకునదగును. 
12.స్వరాశిలో నున్న జాతకుని భార్య అత్యంత గుణవతి యగును. 
సప్తమభావస్థిత శుక్ర ఫలము :- 


బహుమిత్రాన్వితా ద్విజదేవ భక్తా పతివ్రతా 


అప్రసన్నా కునేత్రా చ నిర్భణా సుభగా తథా 13 
శుద్ధచిత్తా జనేష్టా చ సుతరాగ వివర్ణితా 
దుష్ట స్వభావా వినతా శుక్రే భార్యా ద్యునస్థితే 14 


. శుక్రుడు సప్తమ భావములో స్వోచ్చరాశిలో నున్న జాతకుని భార్య అనేక మంది 


స్నేహితురాళ్ళను కలిగియుండును. 


2, ఉచ్చనవాంశలో నున్న జాతకుని భార్య దేవ బ్రాహ్మణ భక్తి కలిగియుండును. 
8. శుభరాశి వర్గములోనున్న జాతకుని భార్య పతివ్రతయగును. 


. నీచరాశిలోనున్న జాతకుని భార్య ఎప్పుడు అనుకూలరహితమైన మనస్సుతో 


నుండును. ఎల్లప్పుడు చిరాకుతో నుండును. 


కశ్యప జాతకము రరర 65 
. నీచనవాంశలోనున్న జాతకుని భార్య కునేత్రియగును.. 


5 
6. పాప షడ్వర్గులోనున్న జాతకుని భార్య దయారహితురాలగును. 
7. మిత్రరాశిలోనున్న జాతకుని భార్య సౌభాగ్యవతి యగును. 
8. మిత్ర నవాంశలోనున్న జాతకుని భార్య స్థిరమైన మనస్తత్వము కలిగినదగును. 
9. వర్గోత్తమములోనున్న జాతకుని భార్య లోక ప్రియురాలగును. 
10. శత్రురాశిలో నున్న జాతకుని భార్య తన పుత్రులతో (ప్రేమతో నుండదు. 
11. శతు నవాంశలో నున్న జాతకుని భార్య దుష్టస్వభావము కలిగియుండును. 
12.స్వరాశిలో నున్న జాతకుని భార్య వినయ స్వభావము కలిగియుండును. 
సప్తమభావగత శని ఫలము :- 

స్టూలా కృష్ణా శుద్ధభావా కాలాలాజ్లీ చాధర్మయుతక్‌ 


పర రక్తా కోపనా చనిర్లుణా పిశునా తథా 15 
పాపనినాలి థ విధనా శనౌ భార్యాద్యునస్థితే 
పాపేన్దుజ్జేజ్య శుక్రస్తాః కృద్విత్యబ్టీషు సంఖ్యకా 16 


1. శని సప్త్రమభావములో స్వోచ్చరాశిలో నున్న జాతకుని భార్య స్తూల శరీరముతో 
నుండును. 

| ఉచ్చనవాంశలో నున్న జాతకుని భార్య నలుపురంగుతో నుండును. 

. శుభ వర్గములోనున్న జాతకుని భార్య మంచి స్వభావము కలిగియుండును. 

: నీచరాశిలోనున్న జాతకుని భార్య నలుపు రంగు కలిగియుండును. 

స నీచనవాంశలోనున్న జాతకుని భార్య ధర్మ పరాయణురాలగును. 

, పాప షడ్వర్గులోనున్న జాతకుని భార్య పరపురుషుని యందు ఆసక్తి కలిగియుండును. 

. మిత్రరాళిలోనున్న జాతకుని భార్య కోపస్వభావురాలగును. 

. మిత నవాంశలోనున్న జాతకుని భార్య సామాన్యముగా నుండును. 

: వర్గోత్తమములోనున్న జాతకుని భార్య చాడీలు చెప్పునదగును. 

10. శత్రురాశిలో నున్న జాతకుని భార్య పాపకర్మలందు ఆసక్తి కలిగియుండును. 

11.శత్రు నవాంశలోనున్న నిందిత స్వభావురాలగును. 

12.స్వరాశిలో నున్న జాతకుని భార్య దీనహీనురాలగును. 


en 


0 06 ఇ రాల > WOM 


66 లాలా  నవమాధ్యాయము 


సప్తమభావస్థ గ్రహఫల చక్రము (పత్ని ) 


థి 


హీన ప్రియ | మిత్ర 
శ్‌ 
రూప | హీన | యుత భక్త 

| వ్రత |భావ 


కుప 


కుపురు 


చంచల | పరస్నేహ| పాపి 
హీన హీన 
సుఖ ధన కఠోర దుష్ట నింధ్య 
ee 
బంధకి వినమ 
అపర మ 


కశ్యపజాతకములోని అష్టమాధ్యాయము సమాప్తము 


కశ్యప జాతకము 67 


10. దశమాధ్యాయము 


అష్టమభావఫలాధ్యాయము 
(గ్రహముల ద్వాదశస్థ ఫల కథనము : 
స్వోచ్చే స్వోచ్చనవాంశే చ శుభవర్లోత థ నీచగే 
నీచాంశే క్రూర షద్వర్లే మి(త్రభే సుహృదంశకే 1 
వర్గోత్తమే౭_ రిభేర్యంశే స్వర్‌క్షే ద్వాదశధా క్రమాత్‌ 
ఫలం అష్టమ భావోత్థం కథ్యతే చ్యవనోదితమ్‌ 2 
మహర్షి చ్యవనముని వచనానుసారము 1.స్వోచ్చరాశి 2.స్వోచ్చనవాంశ 3. శుభ 
షడ్వర్గు 4.నీచరాశి 5.నీచనవాంశ 6. పాపషడ్వర్గ 7. మిత్రరాశి 8. మిత్ర నవాంశ 
9. వర్గోత్తమము 10. శత్రురాశి 11.శత్రు నవాంశ 12.స్వరాశులలోనున్న గ్రహముల 
అష్టమభావ ఫలములు చ్యవనబుషి మతానుసారము తెలుపబడును. 
అష్టమ భావస్థిత (గహఫలము :- 
భక్తిజాగ్ని ప్రవేశేన జన హీత: ప్రమాదత: 
దావాగ్నితో దమృకృత్యోద్దీపనేన విషాదనాత్‌ 8 
బన్గ్ధనాచ్చెవ లోహచ్చ రక్తకోపాత్తథైవ చ 
క్షయకాసాత్‌ స్ర్రపరాధన్యుత్యుర్భత్యుగతే రవౌ 4 
1. రవి అష్టమ భావములో స్వోచ్చరాశిలో నున్నపుడు జాతకుడు అగ్నిలో ప్రవేశించి 
తన శరీరమును అంతము కావించును. 
| ఉచ్చనవాంశలో నున్న జనుల మధ్య సిగ్గుతో మరణించును. 
. శుభ వర్గులోనున్న ప్రమాదము వలన మృత్యువు కలుగును. 
నీచరాశిలోనున్న నీచ వ్యక్తి, దావానలము వలన మరణము కలుగును. 
స నీచనవాంశలోనున్న పాఖండ కార్యముల వలన మరణించును. 
. పాప షడ్వర్గులోనున్న ఆడంబరముతో కూడిన పనుల వలన మరణించును. 
| మిత్రరాశిలోనున్న జాతకునికి విషభక్షణము వలన మృత్యువు కలుగును. 
. మిత నవాంశలోనున్న జాతకునికి కారాగారము వలన మృత్యువు కలుగును. 
i వర్గోత్తమ నవాంశలోనున్న జాతకునికి లోహపు ఆయుధము వలన మృత్యువు 
కలుగును. 
10. శత్రురాశిలో నున్న జాతకుడు రక్త ప్రకోపము వలన మృత్యువు కలుగును. 
11.శత్రు నవాంశలోనున్న జాతకుడు క్షయరోగము వలన మరణించును. 


౨ ౦ ఎ రాల యమ OM 


68 దశమాధ్యాయము 
12.స్వరాశిలో నున్న జాతకుడు తన భార్య అపరాధము చేయుట వలన మరణించును. 
అష్టమభావగత చంద్ర ఫలము :- 


0 ౦ ఎ రాల|ంఖయ WOM 


జలప్రవేశాద్‌ హస్తిఖిర్దాతా దశనిపాతత: 

ప్రీ హస్తాత్‌ పిత్తకఫతో దోషత్రయ భవామయాత్‌ ర్‌ 
జరఠరాద్‌ గుదరోగాశ్చ పశుపాదాభి ఘాతత: 

గుదరోగా చ్చృబ్గ ఘాతాత్‌ క్షయాత్‌ చగ్దేత_ష్టమే మృతి: 6 


. చంద్రుడు అష్టమ భావములో స్వోచ్చరాశిలో నున్న జాతకుడు జలములో 


ప్రవేశించుట వలన మరణించును. 


3 ఉచ్చనవాంశలో నున్న జాతకుడు ఏనుగుల వలన మరణము పొందును. 

. శుభ షడ్వర్దులోనున్న విద్యుత్తు వలన మరణించును. 

. నీచరాశిలోనున్న జాతకుడు నీచ స్రీ చేతులలో మరణించును. 

3 నీచనవాంశలోనున్న కఫ పిత్తదోషముల వలన మృత్యువు కలుగును. 

. పాప షడ్వర్గులోనున్న సన్నిపాత దోషము వలన మరణించును. 

. మిత్రరాశిలోనున్న జాతకుడు జఠరరోగము వలన మరణించును. 

. మిత్ర నవాంశలోనున్న గుద రోగము వలన మరణించును. 

| వర్గోత్తమ నవాంశలోనున్న జాతకుడు పశువులు తన్నుట వలన మరణించును. 


10.శత్రురాశిలో నున్న జాతకుడు గుద రోగము వలన మరణించును. 
11.శత్రు నవాంశలోనున్న జాతకుడు గుద రోగము వలన మరణించును. 
12.స్వరాశిలో నున్న జాతకుడు క్షయరోగము వలన మరణించును. 
అష్టమభావగత కుజ ఫలము :- 


SIE Uy) 


సజ్రామాద్‌ గోగ్రహణత: స్వహస్తాన్నిజ శస్త్రత: 


ద్విజపార్వ్వాద్‌ అశ్వఘాతాత్‌ కాష్టాత్మూప ప్రపాతత: 7 
భృగుపాతాద్‌ గుప్తరోగాద్‌ విషభక్షణ తస్తథా 
చౌరప్రహారణాత్‌ భౌమే మృత్యు: స్యాన్ఫత్యుభావగే 8 


. కుజుడు అష్టమ భావములో స్వోచ్చరాశిలో నున్న జాతకుడు యుద్ధము చేయుట 


వలన మరణించును. 


. ఉచ్చనవాంశలో నున్న జాతకుడు గోవుల వలన మృత్యువును పొందును. 

. శుభ వర్గులోనున్న జాతకుడు స్వయముగా ఆత్మహత్యకు పాల్పడును. 

. నీచరాశిలోనున్న శస్తాస్తముల వలన మృత్యువు కలుగును. 

8 నీచనవాంశలోనున్న (బ్రాహ్మణాదుల సంపర్మము వలన, దంతముచే కొరుకుట 


కశ్యప జాతకము -_ాాాాాాాాాాాాాాాాాాాాోాంా 69 
వలన మృత్యువు కలుగును. 


6. పాప షడ్వర్గులోనున్న రాయి తగులుట వలన మరణించును. 
7. మిత్రరాశిలోనున్న జాతకుడు కర్ర తగులుట వలన మరణించును. 
8. మిత్ర నవాంశలోనున్న కూపాదులలో దూకుట వలన మరణించును. 
9. వర్గోత్తమ నవాంశలోనున్న కొండ పైనుండి క్రిందికి పడుట వలన మృత్యువు 

కలుగును. 
10. శత్రురాశిలో నున్న గుప్త రోగము వలన జాతకునికి మృత్యువు కలుగును. 
11.శత్రు నవాంశలోనున్న జాతకుడు విషభక్షణ వలన మృత్యువు కలుగును. 
12. స్వరాశిలో నున్న జాతకుడు దొంగల వలన మృత్యువును పొందును. 
అష్టమభావగత బుధ ఫలము :- 

జ్వరాత్‌ కఫ వికారేభ్యో వాతరోగాద్‌ వ్రణేన చ 


మహాభయాత్‌ ప్రియజనవియోగాద్‌ వదనామయాత్‌ 9 
నేత్రరోగాత్‌ పాయురోగాద్‌ బన్గ్ధనే నోదరామయాత్‌ 
పాద వ్రణాద్‌ బుధే మృత్యు రృత్యుస్థాన గతే క్రమాత్‌ 10 
1. బుధుడు అష్టమ భావములో స్ప్వోచ్చరాశిలో నున్న జాతకుడు జ్వరము వలన 
మృత్యువును పొందును. 


. ఉచ్చనవాంశలో నున్న జాతకుడు కఫరోగము వలన మరణించును. 

. శుభ వర్గులోనున్న జాతకుని మృత్యువు వాతరోగము వలన కలుగును. 

( నీచరాశిలోనున్న జాతకుడు వ్రణరోగము వలన మృత్యువును పొందును. 

a నీచనవాంశలోనున్న జాతకునికి అధిక భయము వలన మృత్యువు కలుగును. 

: పాపషడ్వర్గులోనున్న జాతకుడు ప్రియజనుల వియోగమువలన మృత్యువును 
పొందును. 

7 మిత్రరాశిలోనున్న శారీరక రోగము వలన మరణము కలుగును. 

రి. మిత్ర నవాంశలోనున్న నేత్రరోగము వలన మృత్యువు కలుగును. 

9. వర్గోత్తమ నవాంశలోనున్న జాతకుడు ఉదరరోగము వలన మృత్యువు కలుగును. 

10. శత్రురాశిలో నున్న జాతకుడు గుద రోగము వలన మృత్యువు కలుగును. 

11.శతు నవాంశలోనున్న జాతకుడు ఉదరరోగము వలన మరణించును. 

12. స్వరాశిలో నున్న జాతకుడు వ్రణము (దెబ్బ) వలన మరణించును. 

అష్టమభావగత గురు ఫలము :- 

నానారోగై: స్ఫూలరోగై: కర్ణరోగస్తథైవ చ 


రాల > WOM 


70 లాలా. దశమాధ్యాయము 


స్వజనాద్‌ విషూచికాతోల_ తిసారాశ్ళ నిజభృత్యజ: 11 
రక్తకోపాత్‌ కరభత: స్వకేశదూర్ధ్వ కోపత: 
బహుభక్షణతో మృత్యుర్దీవే స్యాన్ఫత్యుభావగే 12 


1. గురుడు అష్టమ భావములో ఉచ్చరాశిలో నున్న జాతకుడు అనేక రోగములతో 
మృత్యువును పొందును. 
2, ఉచ్చనవాంశలో నున్న జాతకుడు చాలా పెద్దరోగము వచ్చుట వలన మృత్యువును 
పొందును. 
. శుభ వర్గులోనున్న జాతకుడు చెవిరోగము వలన మరణించును. 
| నీచరాశిలోనున్న జాతకుడు స్వజనుల వలన మృత్యువును పొందును. 
3 నీచనవాంశలోనున్న జాతకుడు విషూచికము వలన మరణించును. 
. పాప షడ్వర్గులోనున్న అతిసారవ్యాధి వలన మృత్యువును పొందును. 
: మిత్రరాశిలోనున్న తన సేవకుని వలన మరణించును. 
. మిత నవాంశలోనున్న రక్తప్రకోపము వలన మృత్యువు కలుగును. 
. వర్గోత్తమ నవాంశలోనున్న ఒంటె వలన మృత్యువు కలుగును. 
10.శత్రురాశిలో నున్న తన కేశముల వలన మృత్యువు కలుగును. 
11.శత్రు నవాంశలోనున్న అతిక్రోధము వలన శిరములో రక్తస్రావమై మరణించును. 
12. స్వరాశిలో నున్న అధిక భోజనము వలన మృత్యువు కలుగును. 
అష్టమభావగత శుక్ర ఫలము :- 
తృష్టయా ముఖరోగాశ్చ దన్తదోషాద్‌ త్రిదోషత: 


0 ౦ ఎ రాల > Ww 


విషూచ్చా వనసత్వేన భుజజ్లాద్‌ విషభక్షణాత్‌ 13 
లూతయా విషకణ్ణేన సురతోత్ళ ప్రకోపత: 
బహుదు:ఖాద్‌ భవేణ్బత్యు మృత్యు భావగతే భృగౌ 14 


1. శుక్రుడు అష్టమ భావములో స్వోచ్చరాశిలో నున్న జాతకుడు అధిక దాహము 

కలుగుట వలన మరణించును. 

pa ఉచ్చనవాంశలో నున్న జాతకుడు ముఖరోగము వలన మరణించును. 

8. శుభ షడ్వర్షులోనున్న జాతకుడు దంతరోగము వలన మృత్యువు కలుగును. 

4. నీచరాశిలోనున్న జాతకుడు [త్రిదోషము (వాత పిత్త కఫములు) వలన మృత్యువు 
కలుగును. 

ర్‌. నీచనవాంశలోనున్న విసూచిక వలన మృత్యువు కలుగును. 

6. పాప షడ్వర్గులోనున్న వన్యజీవుల (సింహ వ్యాఘ్రాదులు) వలన మృత్యువు 


కశ్యప జాతకము లాలా గ 
కలుగును. 
7. మిత్రరాశిలోనున్న సర్పము వలన మృత్యువు కలుగును. 
8. మిత్ర నవాంశలోనున్న విషభక్షణము వలన మృత్యువు కలుగును. 
9. వర్గోత్తమములో నున్న లూత (పురుగు)వలన మృత్యువు కలుగును. 
10. శత్రురాశిలో నున్న నీలకంఠము వలన జాతకుడు మృత్యువు పొందును. 
11.శత్రు నవాంశలోనున్న అధిక క్రోధము వలన మృత్యువు కలుగును. 
12. స్వరాశిలో నున్న జాతకుడు దు:ఖము వలన మృత్యువును పొందును. 
అష్టమ భావగత శని ఫలము :- 
బుభుక్షయా లజ్ఞనేన తథా ప్రాయోపవేశనాత్‌ 


బన్గువర్గాదరికరాత్‌ క్షయేణ పృథుదద్రుత: 15 
బటుకై: వ్రణ కోపేన హయపాదాభిఘాతత: 
హస్తితః ఖతరో మృత్యుర్మన్దే స్యాన్మృత్యుభావగే 16 


. శని అష్టమ భావములో స్ప్వోచ్చరాశిలో నున్న జాతకుడు ఆకలి వలన మరణించును. 

: ఉచ్చనవాంశలో నున్న జాతకుడు లంఘనము వలన మృత్యువును పొందును. 

. శుభ వర్గులోనున్న జాతకుడు ఉపవాసము వలన మృత్యువు పొందును. 

నీచరాశిలోనున్న జాతకుడు బంధు వర్గము వలన మృత్యువు పొందును. 

: నీచనవాంశలోనున్న శత్రువుల వలన మృత్యువు పొందును. 

. పాప షడ్వర్గులోనున్న క్షయరోగము వలన మృత్యువు కలుగును. 

: మిత్రరాశిలోనున్న అధికముగా దద్రు (రోగ విశేషము)వగుట వలన మరణించును. 

. మిత్ర నవాంశలోనున్న జాతకుడు బాలుని వలన మృత్యువును పొందును. 

[ వర్గోత్తమ నవాంశలోనున్న వ్రణము వలన మృత్యువు కలుగును. 

10. శత్రురాశిలో నున్న గుర్రముల కాళ్ళు తగులుట వలన జాతకునికి మృత్యువు 
కలుగును. 

11.శత్రు నవాంశలోనున్న ఏనుగు త్రాక్కుట వలన మరణించును. 

12. స్వరాశిలో నున్న గాడిద తన్నుట వలన మరణించును. 


EE 


౨ 06 ఎ రా I = WOM ™=™ 


72 లాలా దశమాధ్యాయము 


అష్టమభావగత గ్రహ ద్వాదశ ఫలము (మృత్యువు) 


Alaa aad 
ద్వాదశ సితి 
స్వోచ్చ క్తిపూర్వక | జలప్రవే | యుద్దము | జ్వరము | నానా దప్పిక 
మప మార. 
చ్చ నవాంశ లోక భారీ వా | పశువు 
క మ 
శుభవర్లు ప్ర వాత 
కా క 
హ్‌ జమా వ వన న 
హత తిదోష 
అకు క కోకో 
భయ 
క్రూరషడ్వర్లు పి 
~~ ale 
టా ala మ్‌ 
కూపా 
దులు వ 
్‌ కాష్‌ 
గుప్త 


ఉప 

వాసము 
క్షయ 
జీవి 
కూల 
కుడు 


id 
వ 
మా 
చా మాన హా 
ఘా పతన 
a: SL నమా 
పము రోగము (రో నము ములు |కంఠము 
Me ole 
భక్షణము | రోగము | కోపము 
స్వరాశి క్షయ దొంగ పాద బహు |బహు | గాడిద 
| స జక | 


కశ్యపజాతకములో దశమాధ్యాయము సమాప్తము 


కశ్యప జాతకము 78 


11. ఏకాదశాధ్యాయము 


నవమ భావఫలాధ్యాయము 

(గ్రహముల ద్వాదశస్థ ఫల కథనము : 

స్వోచ్చ స్వోచ్చనవాంశే వా శుభవర్లోత_ థ నీచగే 

నీచాంశే క్రూర షద్వర్లే మి(త్రభే సుహృదంశకే 1 

వర్గోత్తమే?_ రిభేర్యంశే స్వర్‌క్షే ద్వాదశధా క్రమాత్‌ 

ఫల నవమ భావోత్ధం కథ్యతే చ్యవనోదితమ్‌ 2 

మహర్షి చ్యవనముని వచనానుసారము 1.స్వోచ్చరాశి 2.స్వోచ్చనవాంశ 3. శుభ 

షడ్వర్గు 4 నీచరాశి 5. నీచనవాంశ 6. పాపషడ్వర్ల్గు 7. మిత్రరాశి 8. మిత్ర నవాంశ 
9. వర్గోత్తమము 10.శత్రురాశి 11.శత్రు నవాంశ 12.స్వరాశి. ఈపన్నెండు స్థితులలోను 
గ్రహ ఫలములు తెలుపబడుతున్నవి. 
నవమ భావస్థిత రవి ఫలము :- 

తామసో దమృజోహీనోనైవదుష్ట: పరాగ్రిత: 


పిశునాశ్రయ సజ్ఞూత: పాపజ: తిలభుక్తయా 3 
కృతఘ్న: భాషితశ్చౌర: సాశ్రిత: పిశునా శ్రిత: 
ధర్మోనవమగే సూర్యే జన్మినాం పరిశీల్యతే 4 


1. రవిఉచ్చరాశిలో నవమభావములో నున్న జాతకుడు తాపసీ ధర్మమును 
అనుసరించును. 

2, ఉచ్చనవాంశలో నున్న జాతకుడు ఆడంబరముగా ధర్మకార్యములను చేయును. 

. శుభ వర్గులోనున్న తన హీనత్వమును కప్పిపుచ్చుకొనుటకు ధర్మకార్యములను 
చేయును. 

. నీచరాశిలోనున్న ధర్మహీనుడగును. 

ప నీచనవాంశలోనున్న జాతకుడు ఇతరులను ఆశ్రయించి ధర్మకార్యములను చేయును. 

. పాప షడ్వర్గులోనున్న చాడీలు చెప్పువారి సలహాలతో ధర్మకార్యములను చేయును. 

1 మిత్రరాశిలోనున్న పాపకార్యముల వలన సంపాదించిన ధనముతో ధర్మకార్యము 
లను చేయును. 

8. మిత్ర నవాంశలోనున్న తన పొట్టను కట్టుకొని ధర్మకార్యములు చేయును. 

9. వర్గోత్తమములోనున్న జాతకుడు కృతజ్ఞుడగును. 

10. శత్రురాశిలో నున్న దొంగమాటలతో ధర్మకార్యమును చేయును.. 

11.శత్రు నవాంశలోనున్న దొంగల నాశ్రయించి ధర్మకార్యములు చేయును. 

12.స్వరాశిలో నున్న చాడీలు చెప్పువారితో కలిసి ధర్మకార్యములు చేయును. 


5% 


“ఎఎ రా ల యు 


74  ఏకాదశాధ్యాయము 
నవమభావగత చంద్ర ఫలము :- 


నృపసంజ్ఞాద్‌ బు జనాద్‌ విశ్వాసాత్‌ పితృతర్చణాత్‌ 


అత్యల్ప ఫలదానాద్వా భ్రమేణ పర వజ్బునాత్‌ ర్‌ 
అన్యదైవత సంజ్ఞేన లోక సజ్లాన్‌ మదేన చ 
అన్యసజ్లాత్‌ శత్రుసేవాద్‌ భవేద్దానాత్తపే విధౌ 6 


1. చంద్రుడు ఉచ్చరాశిలో నవమభావములో నున్న జాతకుడు రాజాధికారులతో 
కూడి యుండును. 
2. ఉచ్చనవాంశలో నున్న బంధువుల సహయోగము భాగ్యమును పొందును.. 
8. శుభ వర్గులోనున్న జాతకుడు శ్రాద్ధాదులందు విశ్వాసముండుట వలన భాగ్యోదయ 
మగును. 
4. నీచరాశిలోనున్న జాతకుడు అల్పమాత్రముగా దానము చేయును. 
5. నీచనవాంశలోనున్న జాతకుడు దూరప్రాంతములకు వెళ్ళుట వలన భాగ్యోదయము 
కలుగును. 
6. పాప షడ్వర్లు లోనున్న జాతకుడు పనులను వంచన చేయుట వలన భాగ్యోదయము 
పొందును. 
గ మిత్రరాశిలోనున్న జాతకుడు తనకుల దేవతను వదిలి అన్యదేవతలను పూజించుట 
వలన భాగ్యమును పొందును. 
రి. మిత్ర నవాంశలోనున్న అనేకమందితో పరిచయమును పొందుట వలన భాగ్యోదయ 
మగును. 
9. వర్గోత్తమములోనున్న అహంకార పూరితముగా మారకద్రవ్యసేవనము వలన 
ధనవ్యయము చేయుట వలన భాగ్యోదయమగును. 
10. శత్రురాశిలో నున్న జాతకుడు శత్రువులను సేవించుట వలన భాగ్యమును 
పొందును. 
11. శతు నవాంశలోనున్న జాతకుడు ఇతరులతో సహవాసము చేయుటవలన 
భాగ్యమును పొందును. 
12. స్వరాశిలో నున్న జాతకుడు దానధర్మములు చేయుటవలన భాగ్యమును పొందును. 
నవమభావగత కుజ ఫలము :- 
రణజ: పరసేవస్తో గురుపాషాణ సమృవ: 
బధ బన్ధన సమ్ఫూత: పరస్రీలోక సమృవ: 7 
జనానురోధాత్‌ గర్లాథో భయజోనైవ చాల్బక: 
పరదర్శనజో భౌమే స్త్రజితో ధర్మభావగే 8 


కశ్యప జాతకము 7 
1. కుజుడు నవమభావములో స్వోచ్చరాశిలోనున్న జాతకుని భాగ్యోదయము యుద్ధము 


చేయుట వలన జరుగును. 

2. ఉచ్చనవాంశలో నున్న జాతకుడు ఇతరులను సేవించుట వలన భాగ్యమును 
పొందును. 

8. శుభ షడ్వర్గులోనున్న జాతకుడు రాళ్ళవ్యాపారము వలన భాగ్యమును పొందును. 

4. నీచరాశిలోనున్న ఇతరులను వధించుట బంధించుట వలన భాగ్యోదయము 
పొందును. 

ర్‌. నీచనవాంశలోనున్న ఇతర (స్రీల వలన భాగ్యోదయము కలుగును. 

6. పాప షడ్వర్గులోనున్న జాతకుడు లోకాలకు ప్రియుడగుట వలన భాగ్యోదయము 
పొందును. 

ల్ల మిత్రరాశిలోనున్న జాతకుడు గర్జితకర్మ చేయుట వలన భాగ్యమును పొందును 

రి. మిత్ర నవాంశలోనున్న జాతకుడు భయము కలుగుట వలన తగిన విధముగా 
(ప్రతీకారము తీర్చుకొనుట వలన భాగ్యోదయము కలుగును. 

9. వర్గోత్తమములోనున్న భాగ్యోదయము తక్కువగును. 

10. శత్రురాశిలో నున్న తక్కువ భాగ్యమును పొందును. 

11.శతు నవాంశలోనున్న ఇతరులననుకరించుట వలన భాగ్యోదయమగును. 

12.స్వరాశిలో నున్న జాతకుడు స్త్రీల వలన పరాజయము పొందకుండుట వలన 
భాగ్యోదయమును పొందును. 


నవమభావగత బుధ ఫలము :- 
సాత్వికో దేవతా స్థానాత్‌ పూజాద్‌ దానసముద్భవ: 
వ్రతపూత: కపటజ: కుహకోత్ధశ్చలోద్భవ: 9 
గార్డస్ట్యకృజ్ణపాద్‌ వస్రదావాద్‌ ప్రియతోద్భవ: 
గురుభౌమాద్‌ సాధ్యసాచ్చధర్మ: సౌమ్యే తపః స్థితే 10 


1. బుధుడు నవమభావములో స్వోచ్చరాశిలోనున్న జాతకుడు సాత్విక ప్రవృత్తి వలన 
భాగ్యోదయము పొందును. 

2. ఉచ్చనవాంశలో నున్న దేవస్థానము వలన భాగ్యమును పొందును. 

3. శుభ షడ్వర్గులోనున్న జాతకుడు పూజ చేయుట వలన భాగ్యమును పొందును. 

4. నీచరాశిలోనున్న జాతకుడు ఇతరులకు దానము చేయుట వలన భాగ్యము 
పొందును. 

ర్‌. నీచనవాంశలోనున్న (వ్రతమును చేసి పవిత్రమగుట వలన భాగ్యము కలుగును. 

6. పాప షడ్వర్గులోనున్న కపట (ప్రవర్తనము వలన భాగ్యోదయమగును. 


76 లా ఏకాదశాధ్యాయము 
7. మిత్రరాశిలోనున్న మాయాజాలము వలన భాగ్యమును పొందును. 
ది. మిత్రనవాంశలోనున్న జాతకుడు చంచల మనస్తత్వము వలన భాగ్యమును 
పొందును. 
9. వర్గోత్తమ నవాంశములోనున్న జాతకుడు గృహస్థులకొరకు జపము చేయుట 
వలన లేక సేవ చేయుట వలన భాగ్యమును పొందును. 
10.శత్రురాశిలో నున్న వస్త్రములు దానము చేయుట వలన భాగ్యమును పొందును. 
11.శత్రు నవాంశలోనున్న ఇతరులకు ప్రియుడగుట వలన భాగ్యమును పొందును. 
12. స్వరాశిలో నున్న జాతకుడు భయము వలన భాగ్యమును పొందును. 
నవమభావగత గురు ఫలము :- 
ప్రచరో గురుసేవోత్లోత_ త్యద్భుత: కృతకస్తథా 


తతోగురు విరోధోత్ధ: తీర్ధజో ధర్మకర్మజ: 11 
ప్రీమతేనతత: పుత్రానుషజ్లాత్‌ న్యాయవర్ణిత: 
గురుమేషేణ ఘృణయా ధర్మోజీవే తప: స్థితే 12 
1. గురువు నవమభావములో స్వోచ్చరాశిలోనున్న జాతకుడు ప్రవాసయాణము వలన 
భాగ్యము పొందును. 


స ఉచ్చనవాంశలో నున్న గురు జనుల వలన భాగ్యమును పొందును. 

. శుభరాశి వర్గులోనున్న జాతకుని భాగ్యోదయము ఆశ్చర్యకరముగానగును. 

. నీచరాశిలోనున్న జాతకుడు అధిక పరిశ్రమ చేయుట వలన భాగ్యము పొందును. 

. నీచనవాంశలోనున్న గురువుతో విరోధము కలుగుట వలన భాగ్యము కలుగును. 

పాప షడ్వర్గులోనున్న తీర్థయాత్ర చేయుట వలన భాగ్యోదయమగును. 

| మిత్రరాశిలోనున్న ధర్మకార్యములు చేయుట వలన భాగ్యమును పొందును 

మిత్రనవాంశలోనున్న భార్యను పరామర్శించుట వలన భాగ్యమును పొందును. 

| వర్గోత్తమములోనున్న జాతకుడు పుత్రుని వలన భాగ్యమును పొందును. 

10. శత్రురాశిలో నున్న అన్యాయమైన కార్యములు చేయుట వలన భాగ్యము కలుగును. 

11.శత్రు నవాంశలోనున్న అధిక బరువు కలిగిన మేకలనమ్ముట వలన భాగ్యమును 
పొందును. 

12.స్వరాశిలో నున్న ఇతరులకుపకారము చేయుట వలన భాగ్యమును పొందును. 

నవమభావగత శుక్ర ఫలము :- 

పరదానేన వస్తాన్నదానేన పితృతర్పణాత్‌ 

అత్యల్పఫలదో వృద్ధి (భ్రమేణ పరవజ్బునాత్‌ 17 

అన్యదైవతసంజ్ఞేన లోకసజ్లాత్‌ సుఖప్రజాత్‌ 

అన్యసజ్లాత్‌ శత్రుసేవాత్‌ కృష్యాధర్మ: సితేశుభే 18 


౧౦౫౩ రాలా లట 


కశ్యప జాతకము 77 
1. శుక్రుడు నవమభావములో స్వోచ్చరాశిలోనున్న జాతకుడు ఇతరులకు దానము 


చేయుట వలన ధర్మకార్యము చేయును. 
. ఉచ్చనవాంశలో నున్న వస్త్ర అన్నదానములుచేయుటవలన ధర్మకార్యము చేయును. 
3 శుభవర్గులోనున్న పితృతర్పణము ద్వారా దానకార్యము చేయును. 
: నీచరాశిలోనున్న జాతకుడు అల్పఫలము నిచ్చు ధర్మమునాచరించును. 
నీచనవాంశలోనున్న భ్రమించే బుద్ధితో (అవిశ్వాసము) ధర్మకార్యమును చేయును. 
. పాప షడ్వర్గులోనున్న ఇతరులను వంచించి ధర్మకార్యమును చేయును. 
శ మిత్రరాశిలోనున్న ఇతర దేవతల కొరకు ధర్మము చేయును. 
| మిత్రనవాంశలోనున్న సమాజముతో కలిసి ధర్మమును చేయును. 
. వర్గోత్తమములోనున్న తన సంతానము వలన లభించిన ధనముతో ధర్మకార్యములను 
చేయును. 
10. శత్రురాశిలో నున్నజాతకుడు ఇతరుల సంపర్మముతో ధర్మము చేయును. 
11.శత్రు నవాంశలోనున్న శత్రుసేవ వలన లభించిన ధనముతో ధర్మమును చేయును. 
12. స్వరాశిలో నున్న వ్యవసాయము వలన లభించిన ధనముతో ధర్మకార్యములనా 
చరించును. 


cee] EE Uy) 


నవమభావగత శని ఫలము : 
తృతీయవయసం సంజాత: స్వల్పో భుక్తి వివర్జిత: 
నైరాన్యజ: కపటజ: సర్గహ: భీతిసమృవ: 15 
సేవాసముద్భవోత్యల్ప: పరదర్శన సమృవ: 
గురులబ్ధభవో మనే ధర్మే ధర్మో విధీయతే 16 


1. శని నవమభావములో స్వోచ్చరాశిలోనున్న జాతకుడు వృద్ధావస్థలో ధర్మకార్యము 
చేయును. భాగ్యోదయమగును. 

: ఉచ్చనవాంశలో నున్న అల్పధర్మము భాగ్యోదయమగును. 

. శుభవర్గులోనున్న భోగరహితుడగును. 

. నీచరాశిలోనున్న ఇతరుల సహకారము లేకుండ స్వయముగా ధర్శకార్యము చేయును. 

| నీచనవాంశలోనున్న కపటపూర్వకముగా ధర్మమును చేయును. 

. పాప షడ్వర్గులోనున్న గర్జితరీతితో ధర్మకార్యమును చేయును. 

మిత్రరాశిలోనున్న భయముతో ధర్మము చేయును. 

స్ట మిత్రనవాంశలోనున్న సేవాకార్యముతో ధర్మమును చేయును. 

: వర్గోత్తమములోనున్న అత్యల్పముగా ధర్మమును చేయును. 

10. శత్రురాశిలో నున్న జాతకుడు ఇతరులను చూచి ధర్మము చేయును. 

11. శతు నవాంశలోనున్న ఇతరులకు చూపించుటకు ధర్మము చేయును. 

12. స్వరాశిలో నున్న జాతకుడు గురూపదేశము వలన ధర్మకార్యములనాచరించును. 


6 9౦౩ రాలా ఉట [ల 


758 లా ఏకాదశాధ్యాయము 
నవభావగత [గ్రహ ద్వాదశ ఫలము (మృత్యువు) 


(గ్రహముల (రవి చంద్రుడు (కుజుడు | బుధుడు | గురువు | శుక్రుడు | శని 
we MrT 
ధర్మము |దులు కము సము దానము లోధర్మః 
సోచ్చ దంభకా | బంధు సేవ దేవ గురు వస్తాన్న | స్వల్ప 
పదార్దము | తర్పణము | ణము తము రృణము | హితము 
నీచ రాశి పరోప అత్యల్బ వధ బం | దానము | అధిక అల్ప స్వీయ 
కారము |దానము |ధనము శ్రమ ఫలము | ధర్మము 
నీచ నవాంశ | పరాగ్రి | భ్రమణము | పరప్రీ వ్రతము | గురువి | భ్రమణ | కపటము 
mld 
మూ |= రోధము యాత్ర | వంచన | రీతి 
uA 
పూజ కార్వము | జాలము | కార్వము | దెవము 
తిల భుక్క లోక భయము | చంచ ప్రీపరా లోక 
నవాంశ సంగము లము మర్న సంగము sn 
meas ae 
ba 


శత్రురాశి అల్పము |వస్త అన్యా 
జామను నవ 
శత్రు నవాంశ | చోర పరాను |పరా గురు మేష వ 

ప న్న నా 

స్వరాశి పిశునాగ్రి | దానము | స్యజితము| భయము | దయా మ గురూప 
హహ 


కశ్యపజాతకములో ఏకాదశాధ్యాయము సమాప్తము 


కశ్యప జాతకము 79 


12. ద్వాదశాధ్యాయము 


దశమ భావఫలాధ్యాయము 

దశమభావ(గహ ద్వాద శస్థితి ప్‌ 

స్వోచ్చే స్వోచ్చనవాంశే ఛ శుభవర్లోల_ థ నీచగే 

నీచాంశే క్రూర షడ్వర్లే మి(త్రభే సుహృదంశకే 1 

వర్గోత్తమే౭_ రిభేర్యంశే స్వర్‌క్షే ద్వాదశధా క్రమాత్‌ 

ఫలజ్బు దశమ భావోత్ళం కథ్యతే చ్యవనోదితమ్‌ 2 

చ్యవనమతానుసారము దశమభావస్థిత గ్రహములు 1. స్వోచ్చరాశి 2. స్పోచ్చ 

నవాంశ 8. శుభషద్వర్డు 4. నీచరాశి 5.నీచనవాంశ 6. పాపషడ్వర్గ 7.మిత్రరాశి 8. 
మిత్ర నవాంశ 9. వర్గోత్తమము 10. శత్రురాశి 11.శత్రు నవాంశ 12.స్వరాశి. 
ఈపన్నెండు స్థితులలోను గ్రహ ఫలములు తెలియజేయబడుచున్నవి. 
దశమభావస్థిత రవి ఫలము :- 

ధర్మవ్రతమయం బన్ధ్థబధసంజ్ఞం కలజ్మితమ్‌ 


బహుదాస క్రియారూపం కుభూప భజనాదికమ్‌ 8 
బధబన్గమయం హింస్రం వాణిజ్య మణిజోచితమ్‌ 
అశుభం గర్పితం వాన్య సేవాకర్మ ఖగేరవౌ 4 


1. రవి దశమభావములో ఉచ్చరాశిలో నున్న జాతకుడు ధర్మనిరతుడు, వ్రతపరాయణు 
డగును, నైతికముగా జీవించును. 

. ఉచ్చనవాంశలో నున్న ఇతరులను హింసించు కార్యము చేయును. 

. శుభ షడ్వర్ణులోనున్న కళంకిత కార్యముల వలన జీవనము చేయును. 

| నీచరాశిలోనున్న సేవకుల సహయోగముతో కార్యమును చేయును. 

నీచనవాంశలోనున్న దుష్టయజమానిని పొగుడుతు జీవించును. 

. పాప షడ్వర్గులోనున్న వధబంధన కార్యములను చేయును. 

3 మిత్రరాశిలోనున్న జాతకుడు ఇతరులను హింసించును. 

. మిత్ర నవాంశలోనున్న వ్యాపారము చేసి జీవించును. 

వర్గోత్తమములోనున్న ఉన్నతమైన వ్యాపారము చేసి జీవించును. 

10. శత్రురాశిలో నున్న అశుభకార్యమును చేయును.. 

11.శత్రు నవాంశలోనున్న గర్జితకర్మ చేసి జీవించును. 

12.స్వరాళిలో నున్న జాతకుడు ఇతరులవద్ద ఉద్యోగము చేయుట వలన జీవించును. 

దశమభావగత చంద్ర ఫలము :- 


౨ ౦ ఎ రాల|ఖయ [౨ [౬ 


80 _ాాాాాాాాాద్వాదశాధ్యాయము 
ఖ్యాతం దేవద్విజభవం శుభం లజ్ఞా సమన్వితమ్‌ 


క్రయవిక్రయ రూపజ్బు వ్యసనాఖ్య: శుభాత్మకమ్‌ ర్‌ 
శాస్తజం నఖజం హింస్రం ప్రీజం నృపతిదైన్యజమ్‌ 
కర్మభావగతే చన్టే క్రియతే కర్మ జన్తునా 6 


1. చంద్రుడు దశమభావములో ఉచ్చరాశిలో నున్న జాతకుడు ప్రసిద్ద వ్యక్తియగును. 
అతని ఖ్యాతి దూరము వరకు వ్యాపించును. 

2; ఉచ్చనవాంశలో నున్న దేవ ద్విజకార్యములు శుభకార్యములు చేసి జాతకుడు 
తన జీవనము సాగించును. 

8. శుభ షడ్వర్దులోనున్న జాతకుడు శాస్త్రములో తెల్పిన విధముగా కార్యములు 
నిర్వహించి జీవనము చేయును. 

4. నీచరాశిలోనున్న తాను చేయుకర్మల వలన సిగ్గును పొందును. 

ర్‌. నీచనవాంశలోనున్న క్రయ విక్రయకార్యములను చేసి జీవించును. 

6. పాప షడ్వర్గులోనున్న చెడువ్యసనముల (దొంగతనము, జ్యూదము, వ్యభిచారము) 
వలన కార్యములను నిర్వహించును. 

7. మిత్రరాశిలోనున్న జాతకుని కార్యము వలన శుభము కలుగును. 

8. మిత్ర నవాంశలోనున్న శాస్రానుసారము జీవనము చేయును. 

9. వర్గోత్తమములోనున్న జాతకుడు చిత్రకార వృత్తితో జీవించును. 

10.శత్రురాశిలో నున్న హింసాపూరిత కార్యములు చేసి జీవించును. 

11. శత్రు నవాంశలోనున్న ప్రీలకుపయోగపడు కార్యములను చేసి జీవించును. 

12. స్వరాశిలోనున్న జాతకుడు చేయుకార్యముల వలన రాజులు అతనిని అసమర్భునిగా 

భావించును. రాజు ఎదుట తన అసమర్థ కార్యముల వలన దీనత్వమును ప్రకటించును. 

దశమభావగత కుజ ఫలము :- 

యుద్దాఖ్యాం దూతజం నీచం పరదార్యాధిపం తత: 


గణితోత్థం పారదార్యాద్‌ గణిత ప్రభవం తత: 7 
అక్షిజం భారతే ప్రీతి విహీనం దైన్య సమృవమ్‌ 
భిక్షాజం అష్టకోష్టోత్థం కర్మస్థితే కుజే 8 


1. కుజుడు దశమభావములో ఉచ్చరాశిలోనున్న జాతకుడు యుద్ధకార్యమును 
నిర్వర్తించును. 

2. ఉచ్చనవాంశలో నున్న సేవకకార్యములను చేయును. 

8. శుభ షడ్వర్గులోనున్న జాతకుడు నీచకార్యములను చేయును. 

4. నీచరాశిలోనున్న ఇతరుని పలికి భర్తగానుండును. 

ర్‌. నీచనవాంశలోనున్న గణిత సంబంధ కార్యమును చేయును. 


కశ్యప జాతకము లాలా 81 
6. పాప షడ్వర్గులోనున్న జాతకుడు పరప్త్రీల కొరకు కార్యము చేయును. 


7. మిత్రరాశిలోనున్న గణిత సంబంధ కార్యమును చేయును. 
8. మిత్ర నవాంశలోనున్న దృష్టి సంబంధకార్యము (కాపలాదారు) వలన జీవించును. 
9. వర్గోత్తమ నవాంశలోనున్న దేశద్రోహకార్యమును చేయును. 
10.శత్రురాశిలో నున్న దీనమైన కార్యమును చేయును. 
11. శత్రు నవాంశలోనున్న జాతకుడు భిక్షాటనము చేయును. 
12. స్వరాశిలో నున్న జాతకుడు అష్టకర్మలను (ఆదాన, విసర్గ, (పైష నిషేధ, అర్థవచన, 
వ్యవహారేక్షణ, దండ, శుద్ధి) చేయువాడగును. 
దశమభావస్థిత బుధ ఫలము :- 
ధనధాన్య సముద్భూతం చతుష్పాద సముద్భవమ్‌ 


శుభంవాజి క్రియాద్యూతం పరదేశ సముద్భవమ్‌ 9 
ఖలజిం ఖరజం తజ్జం హోమమన్ర పరాత్మకమ్‌ 
కష్టజం నిర్గుణం కీర్తిప్రదం కర్మఖగే బుధే 10 


1. బుధుడు దశమభావములో ఉచ్చరాశిలో నున్న జాతకుడు ధనధాన్య 
సంబంధకార్యములు చేసి జీవించును. 
: ఉచ్చనవాంశలో నున్న పశుపాలనము వాహనసంచాలనము వలన జీవించును. 
. శుభ షడ్వర్గులోనున్న శుభకర్మలు చేయును. 
. నీచరాశిలోనున్న గుర్రములను పాలించుట వలన జీవించును. 
: నీచనవాంశలోనున్న జాతకుడు ద్యూతము వలనజీవించును. 
. పాప షడ్వర్గులోనున్న జాతకుడు చాలా దూరముగా వెళ్ళీ జీవించును. 
: మిత్రరాశిలోనున్న దుష్టవ్యక్తుల సహయోగముతో జీవించును. 
. మిత్ర నవాంశలోనున్న గాడిదలనుపయోగించి జీవించును. 
| వర్గోత్తమములోనున్న హోమ - హవన మంత్రాదులతో జీవించును. 
10. శత్రురాశిలో నున్న జాతకుడు అధిక కష్టము చేసి జీవించును. 
11. శత్రు నవాంశలోనున్న జాతకుడు గుణహీనుడగును. 
12. స్వరాశిలో నున్న జాతకుడుగౌరవప్రదమైన కార్యములు చేసి జీవించును. 
దశమభావస్థిత గురు ఫలము :- 
బహుదానం ద్విజార్పాఖ్యం ద్విజదేవార్చనా దికమ్‌ 
హీనసేవాత్మకం చౌర్యం ధనహీనం శుభాత్మకమ్‌ 11 
భూపజం గోమహిష్యుత్ధం కృతఘ్నం పరవజ్బకమ్‌ 
రాజక్రియం గురౌకర్మ (క్రియతే కర్మభావగే 12 


ene రాల(ంఖయ ౨ ౬౭ 


ర ద్వాదశాధ్యాయము 
1. గురుడు దశమభావములో ఉచ్చరాశిలో నున్న జాతకుడు అధికదానము చేయుట 
వలన కీర్తిని పొందును. 
ఉచ్చనవాంశలో నున్న జాతకుడు బ్రాహ్మణులను సంతులను పూజించును. 
. శుభ షడ్వర్గులోనున్న దేవాదిపూజ చేయువాడగును. 
. నీచరాశిలోనున్న జాతకుడు నీచవ్యక్తిని సేవించును. 
. నీచనవాంశలోనున్న దొంగతనము చేయును. 
. పాప షడ్వర్గులోనున్న జాతకుడు ధనహీనుడగును. 
. మిత్రరాశిలోనున్న జాతకుడు శుభకర్మలు చేయును. 
. మిత్ర నవాంశలోనున్న జాతకుడు రాజసంబంధమైన కార్యములను చేయును. 
. వర్గోత్తమములోనున్న గేదెలకు సంబంధించిన కార్యమును చేసి జీవించును. 
10.శత్రురాశిలో నున్న జాతకుడు కృతఘ్నుడగును. 
11. శత్రు నవాంశలోనున్న ఇతరులను మోసముచేసి జీవించును. 
12.స్వరాశిలో నున్న జాతకుడు రాజకార్యములు చేసి అందరికి ప్రియుడగును. 
దశమభావగత శుక్ర ఫలము :- 
జనేష్టం మణిముకురోత్ధం హేమజం స్రీ జనాశ్రితమ్‌ 


౨ 0 ఎ 65 1 > ౨ ౬౭ 


అన్యసౌఖ్యం కష్టయుతం ప్రభూతార్థం స్వబన్గుజమ్‌ 13 
గోధనాశ్వాన్వితం హింస్రం చిన్తాధ్యం వాజిసమృవమ్‌ 
కర్మభావగతే శుక్రే క్రియతే కర్మ జన్తునా 14 


1. శుక్రుడు దశమభావములో ఉచ్చరాశిలో నున్న జాతకుడు జనులందరికి ఇష్టుడగును. 
జనహితమైన కార్యములు చేసి జీవించును. 

2; ఉచ్చనవాంశలో నున్న మణులు మకుటాదులకు (దర్పణాదులు) సంబంధించిన 
కార్యములు చేసి జీవించును. 

. శుభ షడ్వర్లులోనున్న జాతకుడు స్వర్ణధాతు సంబంధిత కార్యములను చేసి జీవించును 

. నీచరాశిలోనున్న ప్రీలసహయోగము వలన జీవించును. 

న నీచనవాంశలోనున్న ఇతరులు సుఖముగా నుండు కార్యములను చేయును. 

. పాప షడ్వర్గులోనున్న జాతకుడు కష్టతరమైన కార్యములు చేసి జీవనము చేయును. 

i మిత్రరాశిలోనున్న బంధువుల సహయోగమును పొంది జీవనము చేయును. 

. మిత్ర నవాంశలోనున్న స్వజనుల సహయోగమును పొంది జీవనము సాగించును. 

| వర్గోత్తమములోనున్న జాతకుడు పశువాహన సంబంధ కార్యములు చేసి 
జీవించును. 


౨ ౦ ఎ రా లయ ల 


కశ్యప జాతకము లాలా 83 

10. శత్రురాశిలో నున్న జాతకుడు ఇతరులను హింసించి జీవితమును సాగించును. 

11.శత్రు నవాంశలోనున్న జాతకుడు తాను చేయు కర్మల వలన వ్యాకులముతో 
నుండును. 

12.స్వరాశిలో నున్న జాతకుడు గుర్రములకు సంబంధించిన పనులు చేసి జీవితమును 
సాగించును. 


దశమభావగత శని ఫలము :- 
మార్దవస్టైర్య జనితం శిల్పస్థం ప్రియ సాధ్వసమ్‌ 
ద్విజగేహభవం చాన్య సేవారూపం నృశంసకమ్‌ 15 
ప్రభూతహీబ దర్శజ్బ సేవాధ్యం మృగయాభిధమ్‌ 
పైశున్యసంజ్ఞం భైషజ్యం కర్మకర్మగతేశనౌ 16 


1. శని దశమభావములో స్ప్వోచ్చరాశిలో నున్న జాతకుడు మృదువైన స్థెర్య (స్థిరమైన 
మనస్తత్వముతో చేయు) కార్యములను చేసి జీవనము సాగించును. 
2, ఉచ్చనవాంశలో నున్న జాతకుడు శిల్పకళకు సంబంధించిన కార్యములు చేసి 
జీవనము సాగించును. 
8. శుభ షడ్వర్గులోనున్న జాతకుడు ప్రమాదకరమైన కార్యములు చేసి జీవనము 
సాగించును. 
. నీచరాశిలోనున్న బ్రాహ్మణుల గృహములో పనిచేసి జీవించును. 
ప నీచనవాంశలోనున్న ఇతరులకు సేవచేసి జీవించును. 
. పాప షడ్వర్గులోనున్న జాతకుడు నృశంస కర్మలను చేయును. 
. మిత్రరాశిలోనున్న జాతకుడు సామాన్యమైన హీనమైన కార్యములను చేసి 
జీవించును. 
8. మిత్ర నవాంశలోనున్న ధర్మకార్యములు చేసి జీవించును. 
9. వర్గోత్తమములోనున్న ఇతరులకు సేవ చేసి జీవించును. 
10. శత్రురాశిలో నున్న జాతకుడు జంతువులను పాలించుట వలన జీవించును. 
11.శత్రు నవాంశలోనున్న జాతకుడు చాడీలు చెప్పువాడగును. 
12.స్వరాశిలోనున్న జాతకుడు బెషధములకు సంబంధించిన కార్యములను చేసి 
జీవనమును సాగించును. 


ఎఎ రా If యు 


84లో... ద్వాదశాధ్యాయము 
అష్టమభావగత ద్వాదశగ్రహఫలము 


ద్వాదశ స్థితి 

కర్మ కర్మ ధాన్యకర్మ దాన ప్రియ కర్మ 
సోచ్చ నవాంశ। వధ బం | ద్విజ దూత చతు ద్విజార్య | మణి శిల్చ 
FF 

రన యుక్త 

నీచ రాశి బహు లజ్బ్ఞా పర అశ్వ హీన ప్రీజనా ద్విజ 

దాన యుక్త దార కర్మ సేవ (శిత 
నీచ నవాంశ | కుభూప | క్రయ గణిత ద్యూత |చౌర్య | అన్య సేవ 
alin లబ స 


పాపవర్లు వ్యసన (పరస్త్రీ | ప్రవాస |ధన | కష్ట నృశంస 
బంధ కర్మ హీన యుక్త 
[మిత్రరాశి | హింస శభ (గణిత [దుష్ట | శభ (పాప | ప్రభూత 


వాణిజ్య శాస్త్ర క్ష రాజ స్వబంధు | వాన 
rere, 
వర్గోత్తమం వాణిజ్య చిత్రకార జప పశు గోధన సేవాఢ్య 
హోమ 


|శత్రురాశి | అశుభ హింస (దైన్య | కష్టజ 'కృతఘ్న హింస | మృగయ | 


శత్రు నవాంశ | గర్లిత భిక్షాటన | నిరుణ | పర చింతాడ్య | పిశున్యము 
wes ree 
స్వరాశి అన్యసేవ నృపతి అష్ట కీర్తి రాజ బెషధ 
కన | కా [a 


కశ్యపజాతకములో ఏకాదశాధ్యాయము సమాప్తము 


కశ్యప జాతకము. 68 


13. త్రయోదశాధ్యాయము 


ఏకాదశ భావఫలాధ్యాయము 

ఏకాదశ భావ(గ్రహ ద్వాదశ స్థితి :- 

స్వోచ్చే స్వోచ్చ నవాంశే చ శుభవర్లేల థ నీచభే 

నీచాంశే క్రూరషద్వర్గే మిత్రగే సుహృదంశకే 1 

వర్లోత్తమేం రి భేర్యంశే స్వర్‌క్షే ద్వాదశధాక్రమాత్‌ 

ఫలజ్బు లాభ భావోత్ధం కథ్యతే చ్యవనోదితమ్‌ 2 

చ్యవన మతానుసారము ఏకాదశభావములో 1.స్వోచ్చ 2.స్వోచ్చాంశ 3. శుభవర్షు 

4.నీచ 5.నీచనవాంశ 6.పాపవర్గు 7.మిత్రరాశి 8.మిత్రనవాంశ 9.వర్గోత్తమము 
10. శత్రురాళి 11. శత్రునవాంశ 12.స్వరాశులలో (గహఫలితములు తెలుపబడుతున్నవి. 
ఏకాదశభావగత రవి ఫలము :- 

రాజాశ్వోష్టలతా పాదై: శునకోత్ళక పర్దిత: 


కృధాన్యస్య పరప్రీణాం సుహృదా కులయోషితామ్‌ 3 
ఆర్యాణాం ఖల సంయుక్త: కమ్బలానాం తత: పరమ్‌ 
ఖలానాం గుణానాం సూర్యే లాభ: స్యాల్లాభభావగే 4 


1. రవి ఏకాదశభావములో స్వోచ్చలోనున్న జాతకుడు గజాశ్వాదులు వాహనాదుల 

వలన లాభము పొందును. 
స ఉచ్చనవాంశలోనున్న కుక్కలకు సహాయము చేయుట వలన లాభము కలుగును. 
శుభషద్వర్లులో నున్న భగవానుడైన శంకురుని దయ వలన లాభము కలుగును. 
నీచరాశిలోనున్న కృధాన్యముల వలన లాభము కలుగును. 
. నీచ నవాంశలోనున్న పరప్రీల వలన లాభము కలుగును. 
| పాపషడ్వర్గులో నున్న మిత్రుల వలన లాభము కలుగును. 
. మిత్రరాశిలోనున్న తన కులములోని ప్రీలవలన లాభము కలుగును. 
. మిత్ర నవాంశలోనున్న శ్రెష్టజనుల వలన లాభము కలుగును. 
‘ వర్గోత్తమములోనున్న దుష్టుల వలన లాభము కలుగును. 
10. శత్రురాశిలోనున్న జాతకుడు కంబలముల వలన లాభము కలుగును. 
11.శత్రునవాంశలోనున్న దుష్ట జనుల వలన లాభము కలుగును. 
12. స్వరాశిలోనున్న జాతకుడు తనగుణముల వలన లాభమును పొందును. 
ఏకాదశభావగత చంద్ర ఫలము :- 

ముక్తామణీనాం సద్‌ద్రవ్యం సదన్నస్య చ సనృణామ్‌ 


౨ ౦ ఎ) రాల|ంఖయట [0౨౬ 


86 _________________ాాాలాాలాా తయోదశాధ్యాయము 


కుభార్యాయాం కుభృత్యానాం బహువైరి విధాయినామ్‌ 5 
వృక్షాణాం భవనే లాభం చాన్ద: స్యాల్లాభ భావగే 
చతుష్టదానాం ఖాద్యానాం తణ్డులానాం తత:పరమ్‌ 6 


1. చంద్రుడు ఏకాదశభావములో స్ప్వోచ్చలోనున్న జాతకుడు మణిముత్య భూషణముల 
వ్యాపారము వలన లాభము పొందును. 
స ఉచ్చనవాంశలోనున్న శ్రేష్టద్రవ్యముల వలన లాభము కలుగును. 
(| శుభషడ్వర్గులో నున్న శ్రేష్టమైన అన్న పదార్థముల వలన లాభము కలుగును. 
. నీచరాశిలోనున్న శ్రేష్టులైన మనుష్యుల వలన లాభము కలుగును. 
. నీచ నవాంశలోనున్న దుష్ట్రపత్ని వలన లాభము కలుగును. 
పాపషడ్వర్గులో నున్న జాతకునికి దుష్టసేవకుడు లభించును. 
. మిత్రరాశిలోనున్న జాతకునికి అధిక శత్రువులుండును. వాని వలన లాభము 
కలుగును. 
8. మిత్ర నవాంశలోనున్న వృక్షముల వలన లాభము కలుగును. 
9. వర్గోత్తమములోనున్న భవనాదుల వలన లాభము కలుగును. 
10. శత్రురాశిలోనున్న జాతకుడు జంతువుల వలన లాభము పొందును. 
11. శత్రునవాంశలోనున్న ఖాద్య పదార్థముల వలన లాభము కలుగును. 
12.స్వరాశిలోనున్న జాతకుడు బియ్యము వలన లాభమును పొందును. 
ఏకాదశభావగత కుజ ఫలము :- 
స్తేయస్య వబ్బునాధ్యానాత్‌ నృపలోకాత్‌ మహాజనాత్‌ 


వారాలా షమ లుల 


మహాజన మహీపాలాత్‌ లోకాభ్యాం వజ్బాకస్య చ 7 
పరతర్మస్య సత్వస్య భూషణానాజ్ల కుజే భవేత్‌ 
ఏకాద శేస్థితేతస్య లాభాం బ్రూయాత్‌ విచక్షణ: 8 


1. కుజుడు ఏకాదశభావములో స్వోచ్చలోనున్న జాతకుడు దొంగతనము చేయుట 
వలన లాభము పొందును. 

అ ఉచ్చనవాంశలోనున్న మోసము చేయుట వలన లాభము కలుగును. 

స్ట శుభషడ్వర్గులో నున్న ఉన్నతాధికారుల వలన లాభము పొందును. 

| నీచరాశిలోనున్న రాజ కోశాగారము వలన లాభము కలుగును. 

. నీచ నవాంశలోనున్న గౌరవనీయమైన వ్యక్తుల వలన లాభము కలుగును. 

. పాపషడ్వర్గులో నున్న అనేకమంది జనుల వలన లాభము కలుగును. 

. మిత్రరాశిలోనున్న రాజు వలన ధనలాభమును పొందును. 

. మిత్ర నవాంశలోనున్న అనేకమంది ప్రజల వలన లాభము కలుగును. 


00 NA రాల|ంఖయ ల ౬ 


కశ్యప జాతకము లాలా 87 
9. వర్గోత్తమములోనున్న ఇతరులను మోసము చేసి లాభమును పొందును. 


10. శత్రురాశిలోనున్న జాతకుడు ఇతరుల గురించి ఆలోచన చేయుట వలన 
లాభమును పొందును. 
11.శత్రునవాంశలోనున్న నితరులపై బలప్రయోగము చేయుట వలన ధనమును 
పొందును. 
12. స్వరాశిలోనున్న జాతకుడు భూషణముల వలన లాభమును పొందును. 
ఏకాదశభావస్థత బుధ ఫలము :- 
శాగస్త్రజ్ఞో వివిధోపాయ: సర్వవిద్యా సముద్భవ: 
నీచసజ్లాద్‌ ధూర్త సజ్లాదన్యజాత్‌ మిత్రసబ్గత: 9 
వివ్యయాత్‌ సువ్యవహృతే: కూపాచారేణ దమృత: 
క్రయవిక్రయతో లాభో బుధే స్యాల్లాభ భావగే 10 
1. బుధుడు ఏకాదశభావములో స్ట్వోచ్చరాశిలోనున్న జాతకుడు శాగస్తజ్ఞుడగుట వలన 
లాభము పొందును. 
. ఉచ్చనవాంశలోనున్న అనేక విధములైన ఉపాయములతో ధన లాభము పొందును. 
. శుభషడ్వర్లులో నున్న జాతకుడు సర్వ విద్యలు నేర్చుట వలన లాభము పొందును. 
. నీచరాశిలోనున్న నీచవ్యక్తుల సహవాసముతో లాభము కలుగును. 
. నీచ నవాంశలోనున్న దుష్టజనుల సహవాసముతో లాభము కలుగును. 
| పాపషడ్వర్లులో నున్న అంత్యజుల వలన లాభము పొందును. 
. మిత్రరాశిలోనున్న జాతకుడు మిత్రుల వలన లాభమును పొందును. 
. మిత్ర నవాంశలోనున్న అధిక వ్యయము చేయుట వలన లాభము కలుగును. 
; వర్గోత్తమములోనున్న వ్యవహార కుశలత వలన లాభమును పొందును. 
10. శత్రురాశిలోనున్న జాతకుడు కూపాదులు నిర్మించుట వలన లాభమును పొందును. 
11. శత్రునవాంశలోనున్న ఆడంబరములు ప్రదర్శించుట వలన లాభమును పొందును. 
12.స్వరాశిలోనున్నజాతకుడు క్రయవిక్రయ కార్యములు చేయుట వలన లాభమును 
పొందును. 
ఏకాదశభావగత గురు ఫలము :- 
రాజతోరాజ భృత్యాచ్చ ప్రభావాత్‌ స్వజనస్య చ 


౨ ౦ EO] EE ల ౬ 


అన్ఫతో౨_ ధర్మతః కష్టాత్‌ దూతతోత్ధశ్చ ధాతుజ: 11 
సుజనోత్టమధర్మస్యాబ్ధిజస్య విగుణస్య చ 
ఆయుధానాం గురౌలాభౌ లాభభావగతేక్రమాత్‌ 12 


1. గురుడు ఏకాదశభావములో స్వోచ్చలోనున్న జాతకుడు రాజులవలన లాభము 


88 __ాాాాాాాాాాాాా కయాోదశాధ్యాయము 
పొందును. 


: ఉచ్చనవాంశలోనున్న రాజ సేవకుల వలన లాభము కలుగును. 

3 శుభషడ్వర్గులో నున్న తన గొప్పతనము వలన లాభము పొందును. 

! నీచరాశిలోనున్న తనవారి వలన లాభము కలుగును. 

నీచ నవాంశలోనున్న అసత్య వ్యవహారము చేయుట వలన లాభము పొందును. 

: పాపషడ్వర్గులో నున్న అధర్మ ప్రవర్తన వలన కష్టపూర్వకముగా లాభము పొందును. 

. మిత్రరాశిలోనున్న సేవక వృత్తి చేయుట వలన లాభమును పొందును. 

. మిత్ర నవాంశలోనున్న ధాతువులకు సంబంధించిన కార్యములు చేయుట వలన 
లాభము కలుగును. 

9. వర్గోత్తమ నవాంశములోనున్న సుజనుల వలన లాభమును పొందును. 

10. శత్రురాశిలోనున్న జాతకుడు అధర్మకార్యములు చేయుట వలన లాభమును 

పొందును. 

11.శత్రునవాంశలోనున్న సముద్రీ పదార్థముల వలన లాభము కలుగును. 

12.స్వరాశిలోనున్న ఆయుధముల (ప్రయోగము వలన లాభమును పొందును. 

ఏకాదశభావగత శుక్ర ఫలము :- 

సుతబన్ను భవో రాజకన్యోత్ధ: తద్‌ద్వయోద్భవ: 


00 A రాల| [తట WOM 


పాపానాం హీనబుద్దీనాం ద్విజనిన్హ్య వ్రతస్య చ 13 
వాహనస్య చ కాన్తాయా: ప్రియస్య హతబన్గుజ: 
గతప్రేమాం సుఖవతాం లాభో లాభగతేసితే 14 


1. శుక్రుడు ఏకాదశభావములో స్వోచ్చలోనున్న జాతకుడు తనసుతులు బంధువుల 
వలన లాభము పొందును. 

ఉచ్చనవాంశలోనున్న రాజ కన్యల వలన లాభము పొందును. 

న శుభషడ్వర్గులో నున్న బంధువులు రాజకన్యల వలన లాభము పొందును. 

. నీచరాశిలోనున్న జాతకుడు పాపుల వలన లాభము కలుగును. 

“OS నవాంశలోనున్న మూర్చుల వలన లాభము పొందును. 

| పాపషడ్వర్గులో నున్న బ్రాహ్మణ సాధువుల వలన లాభము పొందును. 

. మిత్రరాశిలోనున్న వాహనముల వలన లాభమును పొందును. 

. మిత్ర నవాంశలోనున్న స్రీల వలన లాభము పొందును. 

; వర్గోత్తమములోనున్న ప్రియవ్యక్తి సహాయము వలన లాభమును పొందును. 


౧౨ 0 ఎ) రా 1 > WOM 


కశ్యప జాతకము -__ాలాలాలాలాాాాాా 89 
10. శత్రురాశిలోనున్న తన శత్రువులు మరణించుట వలన లాభమును పొందును. 
11. శత్రునవాంశలోనున్న సమాజము బంధువులు తిరస్మరించిన వ్యక్తి వలన లాభము 
కలుగును. 
12.స్వరాశిలోనున్న జాతకుడు సుఖముగా జీవించు వారి వలన లాభమును పొందును. 
ఏకాదశభావగత శని ఫలము :- 
సున్భణాం ధన ధాన్యస్య పూజితస్య నరాస్తథా 


గర్జితానామ బుద్ధీనాం మిత్రజోన్నతి సమృవ: 15 
శుభక్రియత్లో శత్రూత్థ: కృత ఘ్నాత్‌స్థిర కర్మజ: 
శనౌ లాభగతే లాభో జన్మలగ్నాన్సణాం భవేత్‌ 16 


1. శని ఏకాదశభావములో స్వోచ్చలోనున్న జాతకునికి జనుల పరిచయము వలన 
ద్రవ్యాది లాభము కలుగును. 

. ఉచ్చనవాంశలోనున్న ధనధాన్యము వలన లాభము కలుగును. 

శుభషడ్వర్లులో నున్న జాతకుడు పూజనీయ వ్యక్తుల వలన లాభమును పొందును. 

. నీచరాశిలోనున్న నిందనీయ వ్యక్తుల వలన లాభము కలుగును. 

. నీచ నవాంశలోనున్న ధనము అన్నముల లాభము కలుగును. 

. పాపషడ్వర్గులో నున్న బుద్ధిహీన వ్యక్తుల వలన లాభము కలుగును. 

. మిత్రరాశిలోనున్న మిత్రుల వలన లాభమును పొందును. 

. మిత్ర నవాంశలోనున్న ఉన్నతస్థితి జాతకునికి లాభమును కలిగించును. 

: వర్గోత్తమ నవాంశములోనున్న సుభకర్మ చేయుట వలన లాభమును కలుగును. 

10. శత్రురాశిలోనున్న జాతకుడు శత్రువుల వలన లాభమును పొందును. 

11. శత్రునవాంశలోనున్న కృతఘ్నుల వలన లాభము పొందును. 

12. స్వరాశిలోనున్న స్థిరమైన కార్యములు చేయుట వలన లాభమును పొందును. 

విశేషము :- ఏకాదశభావములో లాభప్రాప్పి గురించి తెలుపబడును. లాభస్థానములో 

అన్ని గ్రహములు ప్రశస్తమైనవిగా తెలుపబడినవి. ఏదైన గ్రహము లాభభావములో 

లేక లాభ నవాంశలోనున్న తన దశాంతర్దశలలో జాతకునికి ఆ(గహమునకు 

సంబంధించిన వస్తువుల లాభము కలుగును. శుభగ్రహస్థితిలోనున్న శుభమార్గము 

వలన శుభవస్తు లాభము కలుగును. లేనియెడల అశుభమార్గములో లాభము కలుగును. 

అందువలన “లాభే సర్వేగ్రహాల ప్రశస్తా:” అని తెలుపబడెను. 


0 00 A రాల యమ [0౨ గ 


90 త్రయోదశాధ్యాయము 


ఏకాదశ భావగత (గ్రహ ఫలచక్రము (లాభము) 


గహముల (రవి చంద్రుడు |కుజుడు |బుధుడు | గురువు | శుక్రుడు | శని 
ద్వాదశ స్థితి 
స్వోచ్చ వాహనము మణి మౌ | చౌర్యము | శాస్త్రము | రాజు | పుత్రా సుగు 
వలన క్రికము దులు ణులు 
సోచ్చ కుక్కలు | సద్రవ్యము | వంచన | వివిధము | రాజ రాజ ధన 
నవాంశ భృత్యులు కన్య _ 
శుభవర్లు సద రాజ సర్వ ప్రభా | పుత్రులు 
న్నము ధనము వు వము a 
నీచ రాశి దూషి | సద్య్యక్తి మహా స్వజను | పాపులు నీచమను 
తాన్నము జనులు స లు ష్యులు 
నీచనవాంశ | స్ర్తీలు |కుభార్య | మహా (ధూర్త | అబ హీన గర్విత 
జనులు | సంగమము ద్ధము బుద్ధి జనులు 
పాపవర్లు మిత్రులు | కుభృత్యు రాజ అంత్య | కష్టము | ద్విజ బుద్ధి 
లు ధనము | జులు నింద హీనులు 


మిత్రరాశి కుల వైరులు రాజ మిత్ర దూత | వాహనము మిత్రులు 
స్రీలు ధనము |సంగము 
మిత్ర డ్రేష్ట వృక్షా ప్రజలు | విశేష ధన పత్ని ఉన్నతి 
నవాంశ జనులు దులు వ్యయము| జన్యము 
వర్గోత్తమం దుష్టులు | భవనము | మోసము | సవ్యవ | సజ్జ ప్రియ శుభ 
హారము | నులు జనము | క్రియ 
శత్రురాశి కంబలి | చతుష్ప పర కూపా అధర్మః హత శత్రువులు 
దము తర్మము | చారము బంధువు 
శత్రు నవాంశ దుష్టులు ఖాద్య బలము | దంభము | అవ గత సౌహా కృత 
పదార్థాలు గుణము రము ఘ్నత 
స్వరాశి గుణవం | బియ్యము | భూష (కయవి | ఆయు | సుఖ స్థిర 
తులు ణములు |క్రయము | ధము | జనులు కర్మ 


కశ్యపజాతకములో త్రయోదశాధ్యాయము సమాప్తము 


కశ్యప జాతకము లోలో లి! 


14. చతుర్దశాధ్యాయము 


వ్యయభావ ఫలాధ్యాయము 
ద్వాదశభావ (గహ ద్వాదశస్థితి వలే 
స్వోచ్చే స్వోచ్చ నవాంశే చ శుభవర్లేల థ నీచభే 
నీచాంశే క్రూరషడ్వరే మిత్రగే సుహృదంశకే 1 
వర్లోత్తమేం రి భేర్యంశే స్వర్‌క్షే ద్వాదశధాక్రమాత్‌ 
ఫలజ్బు లాభ భావోత్థం కథ్యతే చ్యవనోదితమ్‌ 2 


చ్యవన మతానుసారము వ్యయభావములో 1. స్వోచ్చ 2.స్వనవాంశ 3. శు 
భవర్గు 4.నీచ 5.నీచనవాంశ 6.పాపవర్గు 7.మిత్రరాశి 8.మిత్రనవాంశ 9. వర్గోత్తమము 
10. శత్రురాశి 11.ళతునవాంశ 12. స్వరాశులలో (గహభలితములు 
తెలుపబడుతున్న్చవి. 


ద్వాదశభావగత రవి ఫలము :- 
వ్యయం స్యాద్‌గురులోకేషు గురుసేవా సముద్భవ: 
ద్విజదైవకార్యేషు కుజనాత్‌ కుకలత్రత: 3 
అన్యజార్థే మిత్రకార్యే అనురోధాత్‌ నృపాశ్రయాత్‌ 
వైశ్యాసు కులటాస్నేహాద్‌ భయతోో_ర్కే వ్యయస్థితే 4 


(un 


. రవి ఉచ్చరాశిలో ద్వాదశభావములోనున్న జాతకుడు గురు జనుల కొరకు వ్యయము 
చేయును. 

య ఉచ్చనవాంశలో నున్న గురు జనుల సేవకొరకు ధనవ్యయము చేయును. 

| శుభషడ్వర్గులో నున్న బ్రాహ్మణులకు దేవకార్యములకు వ్యయము చేయును. 

న నీచరాశిలోనున్న జాతకుడు నీచ ప్రజల కొరకు వ్యయము చేయును. 

నీచ నవాంశలోనున్న చెడు స్వభావముగల భార్యకొరకు ధనవ్యయము చేయును. 

పాపషడ్వర్గులో నున్న అంత్యజుల కొరకు వ్యయము చేయును. 

మిత్రరాశిలోనున్న మిత్రుల కొరకువ్యయము చేయును. 

. మిత్ర నవాంశలోనున్న ఇతరులు కోరినవారి కొరకు వ్యయము చేయును. 

1 వర్గోత్తమములోనున్న రాజును ఆ(శ్రయించుట వలనవ్యయము చేయును. 

10. శత్రురాశిలోనున్న వైశ్యుల కొరకు ధన వ్యయము చేయును. 

11.శత్రునవాంశలోనున్న కులటతో స్నేహము చేయుట వలన ధనవ్యయమగును. 

12.స్వరాశిలోనున్న జాతకుడు భయమును పోగొట్టుకొనుటకు వ్యయము చేయును. 


అ ౦ ౨ఎ రాలా భట లి రై 


92 చతుర్ణశాధ్యాయము 
ద్వాదశభావగత చంద్ర ఫలము :- 


“ఎ రా 0౮0 [యమ ౮ 


ద్యూతాత్‌ కృష్య క్రియాద్యేన ద్విజసేవా సముద్భవ: 


పరస్త్రీ సజ్ఞజారోల_న్యలోక సజ్లాచ్చ పాపత: 5 
సుహృద్‌భవోబన్టు మానాచ్చుభకార్యేణ యుధ్యత: 
పరవజ్బునతో వృద్ధ కృత్యేన్లా వ్యయస్థితే 6 


. చంద్రుడు స్వోచ్చరాశిలో ద్వాదశభావములోనున్న జాతకుడు జ్యూదమాడుట 


వలన ధనవ్యయము చేయును. 


ఉచ్చనవాంశలో నున్న కృషికార్యము (పశుపాలనాదులులందు ధనవ్యయము 


చేయును. 


స శుభషడ్వర్గులో నున్న ద్విజుల సేవ చేయుటకు ధన వ్యయము చేయును. 

. నీచరాశిలోనున్న తాను దాచిన ధనము పరస్త్రీలతో కూడి వ్యయము చేయును. 
. నీచ నవాంశలోనున్న ఇతరుల కొరకు ధనవ్యయము చేయును. 

. పాపషడ్వర్గులో నున్న పాపకార్యములకు ధన వ్యయము చేయును. 

. మిత్రరాశిలోనున్న తన అవసరములను పూర్తిచేసుకొనుటకు ధనవ్యయము 


చేయును. 


. మిత్ర నవాంశలోనున్న జాతకుడు తనబంధువు కొరకు ధన వ్యయము చేయును. 
: వర్గోత్తమములోనున్న జాతకుడు శుభకార్యములకు వ్యయము చేయును. 


10. శత్రురాశిలోనున్న యుద్దాది కార్యములకు ధన వ్యయము చేయును. 
11.శత్రునవాంశలోనున్న జాతకుడు ఇతరులను వంచించుటకు ధనవ్యయము 


చేయును. 
12. స్వరాశిలోనున్న జాతకుడు వృద్దావస్థలో చేయు ధర్మకార్యములకు ధన వ్యయము 
చేయును. 
ద్వాదశభావస్థ కుజ ఫలము :- 
నృపసజ్లాన్నీచమై త్ర సజ్లాద్‌ బాంధవ దోషత: 
అన్యజాద్‌ వ్యసనై: నీచ సజ్ఞాద్‌నృపసమృవ: 7 
పిత్రుక్రియాభి: సౌహార్షా నిరోధేన చతుష్టదై: 
బన్గువర్గెరాదిత: స్యాద్‌ వ్యయో భౌమే వ్యయస్థితే 8 


1. కుజుడు ద్వాదశభావములో స్ప్వోచ్చరాశిలోనున్న జాతకుడు రాజుతో కూడియుండుట 


2. 


వలన ధన వ్యయము చేయును. 
ఉచ్చనవాంశలో నున్న జాతకుడు దుష్టస్వభావముగల వారితో స్నేహము చేసి 
వారికొరకు ధనవ్యయము చేయును. 


కశ్యప జాతకము 03 
8. శుభషడ్వర్గులో నున్న బంధువులకు దోషపూరితమైన కార్యములకు వ్యయము 


చేయును. 
ఎ నీచరాశిలోనున్న జాతకుడు అంత్యజుల కొరకు వ్యయము చేయును. 
. నీచ నవాంశలోనున్న చెడు వ్యసనముల వలన ధనవ్యయము చేయును. 
పాపషడ్వర్ల్గులో నున్న దుష్టులతో కూడుట వలన ధన వ్యయము చేయును. 
మిత్రరాశిలోనున్న గొప్పతనము చెప్పుకొనుటకు ధనవ్యయము చేయును. 
. మిత్ర నవాంశలోనున్న పిత్రుకార్యములకు ధన వ్యయము చేయును. 
i వర్గోత్తమములోనున్న మిత్రులకొరకు ధనవ్యయము చేయును. 
10. శత్రురాశిలోనున్న తానుచేయు దోషములను నిరోధించుటకు (ఆపుటకు) వ్యయము 

చేయును. 
11.శత్రునవాంశలోనున్న పశుపాలనమునకు ధనవ్యయము చేయును. 
12. స్వరాశిలోనున్న జాతకుడు బంధువుల కొరకు ధన వ్యయము చేయును. 
ద్వాదశభావగత బుధ ఫలము :- 
గీతవాద్యై: గుణికృత: ప్రసజ్లెరపి నిగ్రహాత్‌ 


౧౨ ౦ No 0 యు 


నీచసజ్లాన్నీచలోకే తృప్రిలోకే సఖాశ్రయాత్‌ 9 
వాన్థవేషు వ్రతాద్యేషు సుతజోలి_ న్యవధూభవ: 
భోగజ:స్యాద్‌బుధే రిప్ఫే భావస్టే వ్యయగే నృణామ్‌ 10 


1. బుధుడు ద్వాదశభావములో స్వోచ్చరాళశిలోనున్న జాతకుడు గీతవాద్యాది 
మనోరంజనము కొరకు ధన వ్యయము చేయును. 

. ఉచ్చనవాంశలో నున్న గుణవంతుల కొరకు ధనవ్యయము చేయును. 

. శుభషడ్వర్గులో నున్న అవసరమైనపుడు మాత్రమే వ్యయము చేయును. 

నీచరాశిలోనున్న చెడుకార్యముల కొరకు వ్యయము చేయును. 

. నీచ నవాంశలోనున్న నీచుల సహవాసము వలన ధనవ్యయము చేయును. 

: పాపషడ్వర్ల్గులో నున్న తృప్తికలిగిన వారి (సంపన్నుల)కొరకు ధన వ్యయము 
చేయును. 

7. మి(త్రరాశిలోనున్న మిత్రుల కొరకు ధనవ్యయము చేయును. 

8. మిత్ర నవాంశలోనున్న బంధువుల కొరకు ధన వ్యయము చేయును. 

9. వర్గోత్తమములోనున్న వ్రతాదులకు ధనవ్యయము చేయును. 

10. శత్రురాశిలోనున్న పుత్రుల కొరకు ధనవ్యయము చేయును. 

11.శత్రునవాంశలోనున్న ఇతరుల కొరకు ధనవ్యయము చేయును. 

12. స్వరాశిలోనున్న జాతకుడు భోగవిలాసముల కొరకు ధన వ్యయము చేయును. 


రాల౯౮ > WOM 


0 లలా చతుర్ణశాధ్యాయము 
ద్వాదశభావగత గురు ఫలము :- 


గురుభ్యో గురుభృత్యోభ్యో బన్ఫుభ్యోవ్యసనేన చ 

మతిభ్రమణ పుత్రేభ్యో: మిత్రేభ్యో వాసుహృజ్ఞనై: 11 
లక్ష్యార్థే ప్రతిపక్షే చ వివాదే చ వితణకే 

స్వజనేభ్యశ్చ దానేన వ్యయ:స్యాద్‌ వ్యయనే గురా 12 


1. గురుడు ద్వాదశభావములో స్ప్వోచ్చరాశిలోనున్న జాతకుడు గురుజనులు గౌరవనీయ 
వ్యక్తుల కొరకు ధన వ్యయము చేయును. 
: ఉచ్చనవాంశలో నున్న గురువులను సేవించుట కొరకు ధనవ్యయము చేయును. 
స శుభషడ్వర్లులో నున్న బంధువుల కొరకు వ్యయము చేయును. 
| నీచరాశిలోనున్న వ్యసనముల కొరకు వ్యయము చేయును. 
. నీచ నవాంశలోనున్న బుద్ధిభ్రమించుట వలన ధనవ్యయము చేయును. 
. పాపషడ్వర్గులో నున్న పుత్రుల కొరకు ధన వ్యయము చేయును. 
ఇ మిత్రరాశిలోనున్న మిత్రుల కొరకు ధనవ్యయము చేయును. 
. మిత నవాంశలోనున్న ప్రియజనుల కొరకు ధన వ్యయము చేయును. 
వర్గోత్తమములోనున్న మంచి కార్యముల కొరకు తనవద్ద నున్న ధనమును వ్యయము 
చేయును. 
10. శత్రురాశిలోనున్న (ప్రతిపక్షము వారి కొరకు ధనవ్యయము చేయును. 
11.శత్రునవాంశలోనున్న వితండవాదము చేయుటవలన ధన వ్యయమగును. 
12. స్వరాశిలోనున్న జాతకుడు తనవారి కొరకు ధనవ్యయము చేయును. 
ద్వాదశభావగత శుక్రఫలము :- 
వ్రతజ: శాస్రజనిత: ప్రియసజ్గాత్‌ నృపాశ్రయాత్‌ 


ene -ఎ రాల|ఖయమ ల ౬ 


వ్యయసాయాద్‌ శుభ తో బహుభక్షణ సంయుత: 13 
పానాథ్‌ భూమే9_రుణాచ్చెవ భాజన విష్లావనేన చ 
వితథౌ చౌపచారైశ్చ వ్యయ: స్యాద్‌ వ్యయగే సితే 14 


1. శుక్రుడు ద్వాదశభావములో స్ప్వోచ్చరాశిలోనున్న జాతకుడు |వ్రతాదులు చేయుటకు 
ధన వ్యయము చేయును. 

2. ఉచ్చనవాంశలో నున్న శాస్తాధయమునకు వ్యయము చేయును. 

త శుభషడ్వర్గులో నున్న ప్రియ వ్యక్తుల కొరకు వ్యయము చేయును. 

4. నీచరాశిలోనున్న రాజాశ్రయము పొందుట వలన ధనవ్యయము చేయును. 
ఉన్నతాధికారులకు స్వాగత సత్మారములు చేయుటకు ధనము ఖర్చగును. 

5. నీచ నవాంశలోనున్న వ్యవసాయము కొరకు ధనవ్యయము చేయును. 


కశ్యప జాతకము --ాలాలాలాలాలాలాాలాాలాలాారోరరగర 95 
6. పాపషడ్వర్ల్గులో నున్న అశుభకార్యముల కొరకు ధన వ్యయము చేయును. 
7. మిత్రరాశిలోనున్న తినుటకు త్రాగుటకు వ్యయము చేయును. 
8. మిత్ర నవాంశలోనున్న మద్యపానము చేయుట వలన ధన వ్యయము చేయును. 
9. వర్గోత్తమములోనున్న భూసంబంధ కార్యములకు ధన వ్యయము చేయును. 
10. శత్రురాశిలోనున్న చర్మరోగాదుల చికిత్స కొరకు ధనవ్యయము చేయును. 
11. శత్రునవాంశలోనున్న గృహసంబంధ వస్తువులకు వ్యయము చేయును. 
12. స్వరాశిలోనున్న జాతకుడు విలాస కార్యములకు ధనవ్యయము చేయును. 
ద్వాదశభావగత శని ఫలము :- 

నృపసజ్ఞాత్‌ నీచమిత్ర సజ్ల్ఞాద్‌ బాస్ధవ దోషత: 


అన్యజాదరితో దుఃఖం జనబన్థన సమృవ: 15 
మిత్రవైరాత్‌ పుత్రదాసదోషాద్‌ దు:ఖాత్‌ కృపావశాత్‌ 
లోకదోషాత్‌ ప్రియసజ్లాత్‌ శనౌ వ్యయగతేవ్యయ: 16 


1. శని ఉచ్చరాశిలో ద్వాదశభావములో నున్న జాతకుడు రాజసాంగత్యము వలన 
ధన వ్యయము చేయును. 

2. ఉచ్చనవాంశలో నున్న నీచమిత్రులతో కూడియుండుట వలన ధనవ్యయము 
మగును. 

8. శుభషడ్వర్గులో నున్న అనుచిత కార్యముల వలన ధనవ్యయమగును. 

4. నీచరాశిలోనున్న అంత్యజుల కొరకు ధనవ్యయమగును. 

5. నీచ నవాంశలోనున్న శత్రువుల నుండి కలుగు దు:ఖము నుండి నివారణ కలుగుటకు 
ధనవ్యయమగును. 

6. పాపషడ్వర్లులో నున్న జనులబంధమునుండి బయటపడుటకు ధనవ్యయమగును. 

7. మిత్రరాశిలోనున్న మిత్రునితో వైరము వలన ధనవ్యయమగును. 

8. మిత్ర నవాంశలోనున్న పుత్రుల దాసుల దోషములను నివారణ చేయుటకు 
ధనవ్యయమగును. 

9. వర్గోత్తమములోనున్న దు:ఖ నివారణకొరకు ధనవ్యయమగును. 

10. శత్రురాశిలోనున్న జాతకుడు ఇతరులపై దయాభావము కలిగియుండుట వలన 
వారికొరకు ధనము ఖర్చు చేయును. 

11. శత్రునవాంశలోనున్న ఇతరులు చేయు తప్పులను నివారణ చేయుటకు 
ధనవ్యయ మగును. 

12. స్వరాశిలోనున్న ప్రియమైన వారితో కూడియుండుట వలన జాతకునికి 
ధనము వ్యయమగును. 


06 లా చతుర్ణశాధ్యాయము 


ద్వాదశ భావగత గ్రహ ఫలచక్రము ( వ్యయము ) 


గ్రహముల చంద్రుడు | కుజుడు | బుధుడు (గురువు శుక్రుడు | శని 
ద్వాదశ స్థితి 
థి 
స్వోచ్చ గురు ద్యూత విశిష్ట గీత గురు వ్రత నృప 
జనులు కర్మ వ్యక్తి వాద్య జన సంగము 
సోచ్చ నవాంశ] గురు కృషి నీచ సుగుణ (గురు శాస్త్రము | నీచ 
సవ కర్మ మిత్ర జనులు | సేవకులు మిత్రులు 
శుభవర్లు దేవ బ్రా ద్విజ బాంధవ | ఉచిత బంధు (ప్రియ బాంధవ 
హ్మణులు సేవ దోషము | ప్రసంగము వులు | సంగతి దోషము 
నీచ రాశి దుర్జ పరస్త్రీ (అంత్య | వివ | వ్యసనము నృపా అంత్య 
నులు జులు శము భయము | జులు 
నీచ నవాంశ దుష్ట అంత్య | వ్యసనము నీచ మతి పద శత్రు 
ప్రీ జనులు సంగతి |భ్రమము | ప్రాప్తి | జనితము 
పాపషడ్వర్లు అంత్య పాప నీచ సంపన్న | పుత్రులు | శుభ స్వజ 
జులు కర్మ సంగతి జనులు కార్యము | నము 
మిత్రరాశి మిత్ర మిత్ర మిథ్యా మిత్రులు | మిత్రులు | భహుభక్ష | మిత్ర 
కార్యము హేతు కార్యము ణము వైరము 
కః] అను బంధు (పిత్రు బంధు |జనులు | మద్య పుత్రులు 
కః] రోధము | వులు కార్యము | వులు పానము | సేవకులు 
వర్గోత్తమం నృపా శుభ (మిత్రులు | వ్రత శ్రేష్ట | భూమి దు:ఖము 
శ్రమము | కర్మ పాలన లక్ష్యము హేతు | లోవ్యయం 
నీచరాశి వేశ్యలు యుద్ధము నిరో పుత్ర ప్రతి రోగము దయలో 
ధము హేతు పక్షము లోవ్యయం 
నీచ నవాంశ | కులటల | వంచనకు చతుష్ప | అన్యస్తీ | వివా |పుత్రా | లోక 
కొరకు దము దము |దులు దోషము 
స్వరాశి భయ యుద్దా కుటుంబ భోగ |శుభ వ్యర్థ ప్రియ 
నివారణవ దులు | హేతు విలాసము | దానము | కార్యము | సంగతి 


కశ్యపజాతకములో చతుర్దశాధ్యాయము సమాప్తము 


అ అ +. 
హః 2 స గ 
, § a a 
స #2 
pa) ; eo గ్‌ 
నర 3 Deas 
జ్ర ళు x) 
శ్‌ గః ర్‌ శ . జి 
ళ్‌ a $397 
I= J YR, 
జ / Rye 
డో 39 ౧౮ ట్ట 
|| వ గ శే, స్ట్‌ 8 
|... 4 7 లా. bs 
i శీ నటనల 
౪ 3 3 ర్ట 
33 (3 9, 3 
నై. స ERs 
ళీ చ E 


జ్యోతిషవిశారద్‌ - వాస్తు సమ్రాట్‌ 
డా ముదుంటి విశ్వనాథరాజు 


: 01.11.1952 


: పాలకోడేరు (మండలం) పశ్చిమగోదావరిజిల్లా, 


: భాషా ప్రవీణ.ఎం.వఏ. తెలుగు, హింది, సంస్కృతం, 
ఎం.ఏ జ్యోతిషం. (యూనివర్సిటిలో ప్రథములుగా ఉత్తీర్ణత) 


జ్యోతిర్వాస్తు డిప్లామ, కన్నడ భాషా డిప్తొమ, 

; ప॥గో॥జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో 

1976 నుండి 1982 వరకు తెలుగు భాషా బోధన 

(ప్రస్తుతం) నేషనల్‌ పోలీసు అకాడమీలో ఐ.పి.ఎస్‌ అధికారులకు 
తెలుగు కన్నడ భాషల బోధన. 

తెలుగు యూనివర్సిటి జ్యోతిష విభాగంలో 

వాస్తు, జ్యోతిషశాస్త్ర బోధన. 

: కాలేజీ విద్యార్థుల కొరకు తెలుగు వ్యాకరణం, ఇంగ్లీషు తెలుగు 
హింది భాషలలో డిక్షనరీలు, స్వబోధినులు, కన్నడ హింది 
ఇంగ్లీషు సంస్కృత భాషల అనువాదాలు మరియు వాస్తు, జ్యోతిష 
ముహూర్త గ్రంథములు. 

: ప్రాచీన ఆధునిక వాస్తుల సమన్వయంతో భవన నిర్మాణ 
సలహాలను, జ్యోతిష శాస్త్ర ప్రయోజనాలను 

సామాన్యులకు కూడా అందజేయాలని 


